మహుబూబీనగర్‌ జల్లా 
సాపొత్వ చరిత్ర 


డా॥ భీంపల్లి శ్రీకాంత్‌ 





శూ వాడ్డ 


తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 57 
మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


- డా॥ భీంపల్లి శ్రీకాంత్‌ 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : మే, 2019 


ప్రతులు : 1000 

వెల: ₹60 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇంట్రెషన్స్‌, ఆజామాబాద్‌, 


హైదరాబాద్‌. ఫోన్‌ : 040-27678411 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణము, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యంత్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
“జిల్లా? ఏర్పాటు ప్రాముఖ్యత పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాలు తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడుతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, జీవన 
సరళిలో మార్పులు కనబడుతాయి. ప్రత్యేకతలు కలిగి ఉంటూనే సాధారణాంశాలు 
కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్టే ప్రత్యేక సాహిత్య 
చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు 
మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య 
అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు 
రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 
స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 


ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ 
ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 

సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయనం మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు ప్రచురించబడ్డాయి. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. జిల్లా 
భౌగోళిక స్వరూపాలు మారిపోయాయి. చరిత్ర కొత్తరూపంలో ఆవిష్కారమౌత్తుది. 
సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని, 
సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య 
చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా 
మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య 
చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా ఆవిష్మరించగలుగుతాయి. దానికి 
మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
02. 05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


పేజినం. 
మహబూబ్‌నగర్‌ జిల్లా చరిత్ర 7 
జిల్లా భౌగోళిక స్వరూపం, పాలమూరు, ఆది మానవుని 
అవశేషాలు, రాజవంశాలు, సహజ వనరులు, అడువులు, 
నదులు, పర్యాటక ప్రదేశాలు, జాతరలు, భాషలు, 
కళలు, స్వాతంత్రోద్యమం, సాహిత్య విశేషాలు. 
మహబూబ్‌నగర్‌ జిల్లా శాసన సాహిత్యం 15 
శాసన సాహిత్యం, సమాలోచనం 
ప్రాచీన సాహిత్య చరిత్ర 18 
తొలి తెలుగు కవయిత్రి 'కుప్పాంబికి 
లోకాయపల్లి సంస్థాన సాహిత్యం 20 
భాస్మరరాయలు 
ఆధునిక సాహిత్య చరిత్ర 22 
గంగాపుర మాహాత్యము 


1. యక్షగానం, 2. సంకీర్తనాసాహిత్యం, 3. తత్త్వ సాహిత్యం, 

4. శతక సాహిత్యం, 5. భక్తి సాహిత్యం, 6. అచల సాహిత్యం, 

7. పద్య సాహిత్యం, 8. అవధాన సాహిత్యం, 9. గేయ సాహిత్యం, 

10. కథ, నవల, నాటక సాహిత్యం, 11. వచన సాహిత్యం, 

12. అనువాద సాహిత్యం, 18. జీవిత చరిత్రలు, 14. వచన కవిత్వం, 
15. పరిశోధనా సాహిత్యం, 16. సంకలనాలు, 17. పత్రికా సాహిత్యం, 
18. ఆడియో సాహిత్యం, 19. వీడియో సాహిత్యం. 

సాహిత్య సంస్థలు 136 
ఉపసంహారం 138 


ఈడణమెడ్సుల 





మహబూబ్‌ నగర్‌ జిల్లా చిత్రపటం 


1. మహబూబ్‌నగర్‌ జల్లా చరిత్ర 


జిల్లా భౌగోళిక స్వరూపం 


మహబూబ్‌నగర్‌ జిల్లాకు మరొక పేరు పాలమూరు. పాలమూరు జిల్లా 
అనగానే అందరికీ వలస జిల్లాగా గుర్తుకు వస్తుంది. ఈ జిల్లా కూలీల శమ సంపద 
లేనిదే దేశంలోని ఏ ప్రాజెక్టులు నిర్మాణం కాలేదంటే అతిశయోక్తికాదు. తెలంగాణ 
రాష్ట్రం ఏర్పడకముందు పాలమూరు జిల్లా విశాలమైనది. ప్రస్తుతం జిల్లా మొత్తం 
విస్తీర్ణం 5,285 చ.కి.మీ., ఈ మహబూబ్‌నగర్‌ జిల్లాకు తూర్పున నాగర్‌కర్నూల్‌ 
జిల్లా పడమరన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, దక్షిణాన వనపర్తి గద్వాల 
జిల్లాలు ఎల్లలుగా ఉన్నాయి. ఈ పాలమూరు మొదట లోకాయపల్లి సంస్థానంలో 
ఉండేది. క్రీ.శ. 1883లో నాగర్‌కర్నూల్‌ నుండి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంగా 
ఏర్పడింది. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైన పాలమూరు జిల్లాలో 2 రెవెన్యూ 
డివిజన్‌లు, 6 తాలూకాలు, 6 మున్సిపాలిటీలు, 26 మండలాలు, 568 రెవెన్యూ 
(గ్రామాలు ఉన్నాయి. జిల్లా మొత్తం జనాభా 14 లక్షల 86 వేల 777. ఇందులో 
పురుష జనాభా 7 లక్షల 45 వేల 101 కాగా, మహిళా జనాభా 7 లక్షల 41 వేల 
676 గా కలదు. ఇందులో గ్రామీణ జనాభా 79. 27 శాతం కాగా, పట్టణ జనాభా 
20.73 శాతంగా ఉన్నది. జనసాంద్రత 281. లింగ నిష్పత్తి 1000:997. జిల్లా 
అక్షరాస్యత 56.78 శాతం కాగా అందులో పురుషుల అక్షరాస్యత 66.77 శాతం, 
మహిళల అక్షరాస్యత 46. 83 శాతంగా ఉన్నది. 


మహబూబ్‌నగర్‌ జిల్లా చరిత్ర 7 


పాలమూరు 


“పాలమూరును వూర్వం “వరాహదేశంిగా వ్యవవారించేవారు. 
వరాహదేశమంటే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే ప్రాంతమని అర్థం. ఈ జిల్లాలో 
వెలసిన వేదపండితులు, యజ్ఞనిర్వాహకులు మరే జిల్లాలోనూ, ఇతర ప్రాంతాల్లోను 
కనబడరంటే అతిశయోక్తి కాదు.ఈ యజ్ఞ క్రతువులను ఎక్కువగా మక్తల్‌ ప్రాంతాలలో 
నిర్వహించేవారు. 

ప్రస్తుతం మహబూబ్‌నగర్‌గా పిలుస్తున్న ఈ జిల్లాకు పాలమూరు కాక 
రుక్నమ్మపేట అని కూడ మరో పేరుంది. పూర్వం లోకాయపల్లె సంస్థానంగా ఉ 
న్నప్పుడు (క్రీ.శ. 16వ శతాబ్ది నుండి క్రీ.శ. 1844) పాలమూరు ఒక చిన్నపల్లె. 
లోకాయపల్లె సంస్థానానికే నారాయణపేట సంస్థానమని మరొకపేరు. ఒకప్పుడు 
దట్టమైన అరణ్యప్రాంతంగా వున్న ఈ ప్రదేశాన్ని లోకాయపల్లె సంస్థానాధిపతులు 
స్వాధీనం చేసుకొని అరణ్యమున్న భాగంలో “'పాలగొడిసె అనే మహావృక్షాలను నరికి 
“పాలమూరు” అనే పేరుతో నగరాన్ని నిర్మించి తమ సంస్థానానికి రాజధానిగా 
చేసుకున్నారు. పాలగొడిసె (పాలచెట్లు) వృక్షాలను గోటితో గిల్లితే పాలు కారుతాయి. 
ఈ పాలగొడిసె వృక్షాలచేత నిండి ఉండడం వల్ల ఈ గ్రామానికి పాలమూరు అనే 
పేరు వచ్చిందంటారు. ఈ జిల్లాలో ప్రస్తుతం పాల్మాకుల, పాలకొండ అనే 
(గ్రామాలున్నాయి. పాలమాకుల అనగా పాలచెట్లు అని అర్థం. అందువల్ల ఈ 
ప్రాంతంలో పాలగొడిసె చెట్లు ఎక్కువగా ఉన్నందువల్ల “పాలమూరు” అనే పేరు 
వచ్చిందని ప్రతీతి. అలాగే పాలం+ఊరు అనే రూపాన్ని బట్టి పాలమూరు వచ్చిందని, 
అదే వ్యవహారంలో పాలమూరు అయ్యిందని కూడా జన్రుతి. ఈ ప్రాంతంలో పూర్వం 
పాలు, పెరుగు, మజ్జిగ ఎక్కువగా లభించడం వల్ల పాలమూరు ఏర్పడిందని కొందరి 
పండితుల అభిప్రాయం. 

క్రీ.శ. 1910 ప్రాంతం వాడైన పాలమూరు నివాసి పల్లా వెంకటరామయ్య 
తన 'రాధమాధవ విలాసం? యక్షగానంలో పాలమూరును క్షీరవురిగా 
సంస్కృతీకరించాడు. దేశ్య శబ్దమైన “మూరు” శబ్దానికి అతిశయం” అని అర్థం అందువల్ల 
“పాలమూరు” అనగా పాలు సమృద్ధిగా లభించు స్థలము అని వ్యవహారం. ఈ విధంగా 
వృక్షవాచకంగా, కాననవాచకంగా, క్షీరవాచకంగా, తండుల వాచకంగా 'పాలమూరు'కు 
ఆ పేరు వచ్చింది. రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రిచెట్టు పిల్లలమర్రి ఈ జిల్లాలోనే కలదు. 


8 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఆదిమానవుని అవశేషాలు 


ఆదిమానవునికి సంబంధించిన తాలి కాలం నాటి పాతరాతియుగపు 
వస్తువులు ఈ జిల్లాలో అనేకం లభించాయి. ఆనాటి మానవులు ఉపయోగించిన 
రాతి ఆయుధాలు, రాతి పనిముట్లు జిల్లాలోని అనేక ప్రాంతాలలో కనుగొనబడ్డాయి. 
దుందుభి,కృష్ణ సంగమ ప్రాంతమైన ఏలేశ్వరక్షేత్రం వరకు ప్రాచీన మానవ ఆవాసాలు 
లభ్యమయ్యాయి. కొత్తరాతియుగం నాటి శృశానవాటికలు, మానవ ఆవాసాలు జిల్లాలోని 
అనేక ప్రాంతాల్లో కనుగొనబడ్డాయి. 


రాజవంశాలు 


జిల్లాలో నందవంశం కాలంలో గణతంత్ర రాజ్యవ్యవస్థ ఏర్పడింది. కృష్ణా, 
తుంగభద్ర, దుందుభి నదుల తీరాలలో గణతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. నందవంశంతో 
పాటు మొత్తం 22 రాజవంశాలు ఈ జిల్లాను పాలించాయి. 

వీరిలో మౌర్యచక్రవర్తులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, 
బాదామీ చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, కందూరు చోళులు, 
కాకతీయులు, కాలచుర్యులు, కాకతీయ సామంతులైన చెరకు, వావిలాల, గోన, 
మాల్యాల వంశీయులు, దేవగిరి యాదవులు, రేచర్ల పద్మనాయకులు, విజయనగర, 
బహమానీ, గోల్కొండ ఆసఫ్‌ జాహీ వంశీయులు ముఖ్యులు. ఆయా వంశాల 
శాసనాలన్నీ ఈ జిల్లాలో దొరుకుతున్నాయి. వీరేగాక సామంత మాండలిక రాజులు, 
సంస్థానాధీశులు ఈ జిల్లాను పాలించారు. ఇక్కడ లభించిన శాసనాలు అనేక భాషలలో 
ఉండడం గమనించదగిన అంశం. 


సహజ వనరులు 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో సారవంతమైన నేలలు అతి తక్కువగానే ఉన్నాయి. 
అందులో ఎర్రమట్టి నేలలు, నల్ల రేగడి నేలలు, చౌడు నేలలు, ఇసుక నేలలు మొదలైనవి 
కనిపిస్తాయి. 
అడవులు 
జిల్లాలో అడవులు 370.84 చ.కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. జిల్లామొత్తం 
భూ భాగంలో అడవుల శాతం 7.02 మాత్రమే. ఈ ప్రాంతంలో సామాజిక అడవుల 


మహబూబ్‌నగర్‌ జిల్లా చరిత్ర 9 


పెంపకం ద్వారా పెంచే అడవులలో కానుగ, వేప, నీలగిరి, టేకు, సీతాఫలం మొదలైనవి 


అధికంగా కనిపిస్తాయి. 


నదులు 


ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రవహించే నదులలో కృష్ణాదుందుభి, పెద్దవాగు 
వంటివి ముఖ్యమైనవి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరంలో జన్మించిన 
కృష్ణానది మక్తల్‌ తాలూకాలోని కృష్ణా గ్రామ సమీపంలో గల తంగెడి వద్ద ఈ జిల్లాలోకి 
ప్రవేశిస్తుంది. ఈ నది మక్తల్‌, ఆత్మకూరు, గద్వాల, అలంపూర్‌, కొల్లాపూర్‌, వనపర్తి, 
అచ్చంపేట తాలూకాల నుండి ప్రవహించి శ్రీశైలం ద్వారా నల్లగొండ జిల్లాలో 
ప్రవేశిస్తున్నది. తుంగభద్ర, డిండి, మూసీ, పీలేరు, మున్నేరు వంటి ప్రధానమైన 
ఉపనదులు ఆంధ్రప్రాంతం దిశగా ప్రవహించి కృష్ణానదిలో సంగమిస్తున్నాయి. దుందుఖి 
నంది అనంతగిరి కొండలలో లోకిరేవు చెరువుకింద జన్మించి షాద్‌నగర్‌, జద్బర్హ, 
నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి అచ్చంపేట, దేవరకొండ తాలూకాలలో ప్రవహించి, ఏలేశ్వరం 
సమీపంలో దొమ్మర్లగొంది వద్ద కృష్ణానదిలోకి చేరుతుంది. 

పర్యాటక ప్రదేశాలు 

మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యాటక ప్రదేశాలకు నెలవు. రాష్ట్రంలోనే అతిపెద్ద 
మర్రిచెట్టు జిల్లాలోని పిల్లల మర్రిలో ఉంది. ఇది జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల 
దూరంలో ఉంది. ఇది 8 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. దీని వయస్సు 700 
సంవత్సరాలు. ఈ వృక్షాన్ని కబీరుదాసు నాటినట్లు చరిత్రకారుల అభిప్రాయం. 
ఇందులోనే జిల్లా పురావస్తు ప్రదర్శనశాల వుంది. ఇందులో వివిధ ప్రాంతాలలో 
లభ్యమైన అనేక పురాతనమైన శిలలు, శాసనాలు, విగ్రహాలు వంటివి భద్రపరిచారు. 
ఇందులో హిందూ, బౌద్ద, జైన శిల్పాలతో పాటు వీరగళ్ళులు, నవీన శిలాయుగపు 
పనిముట్లు, బృహత్‌ శిలాయుగపు మృణ్మయ పాత్రలు, పూసలు, గాజులు, శాతవాహనుల 
కాలంనాటి అనేక వస్తువులు, నిజాం కాలంనాటి నాణేలు, ఖడ్గాలు, పాత్రలు మొదలైనవి 
ఉన్నాయి. అలాగే పిల్లలమర్రి ప్రవేశ ద్వారం వద్దనే సైన్స్‌ మ్యూజియం ఉంది. జిల్లాలో 
ముడుమాల్‌ నిలువురాళ్ళు, పేదల తిరుపతి మన్యంకొండ, కురుమూర్తి, గంగాపురం, 
గొల్లత్తగుళ్ళు, కందూరు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు, కోయిలకొండ ఖిల్లా, పస్సుల 
దత్తపీఠం, మళ్లల్‌ పడమటి ఆంజనేయస్వామి దేవస్థానం, మయూరి పార్కు మొదలైనవి 
ఉన్నాయి. 


10 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, 
యోగుల సమాధులు, దర్గాలు అనేకం దర్శనమిస్తాయి. జైన, బౌద్ధ, వైష్ణవ, శైవ, 
శాక్తేయ, సౌర, గాణాపత్య తదితర మతాలు జిల్లాలో విరాజిల్లాయి. ఆయా మతాల 
ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాలు గొప్ప శిల్ప సంపదకు పేరొందాయి. ఒక్కో 
ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. జిల్లాలోని మన్యంకొండ,కురుమూర్తి, గంగాపురం 
ప్రాంతాలలో వెలసిన దేవాలయాలు ఆనాటి శిల్పసంపదను చాటిచెబుతున్నాయి. నాటి 
దేవాలయాలు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనాలుగానున్నాయి. పూర్వ వైభవానికి, 
దర్పణంపట్టే ఆనవాళ్ళు ఈ జిల్లాలో అడుగడుగున దర్శనమిస్తాయి. 


జాతరలు 


ఏ జిల్లాలో లేనంతగా జాతరలు ఈ జిల్లాలో జరుగుతాయి. ప్రాంతీయ 
దేవతలకు, దైవాలకు హిందువులు ప్రతి సంవత్సరం ఈ జాతరలను నిర్వహిస్తుంటారు. 
జిల్లాలోని అనేక గ్రామాలలో గ్రామ దేవతలకు చిన్న చిన్న గుడులు నిర్మించబడ్డాయి. 
ప్రతి సంవత్సరం (గ్రామీణులు మైసమ్మ, పోచమ్మ, జములమ్మ, కట్టమైసమ్మ, 
ముత్యాలమ్మ, మారెమ్మ గొల్ల బీరప్ప, ఎల్లమ్మ, బొడ్రాయి వంటి గ్రామదేవతలకు 
జాతరలు నిర్వహిస్తారు. జిల్లాలో పోల్లేపల్లి ఎల్లమ్మ, మన్యంకొండ, కురుమూర్తి 
గంగాపురం, మఖ్లల్‌ పడమటి ఆంజనేయస్వామి, పస్సుల దత్తపీఠం, కందూరు, 
కోయిలకొండ వీరభద్రస్వామి, రామకొండ జాతర, రాకమకొండ, చిన్నరాజమూరు, 
భూత్సూర్‌ మునిరంగస్వామి మొదలైన జాతరలు ప్రసిద్ధిపొందాయి. ఈ జిల్లాలో అతి పెద్ద 
గిరిజన జాతర మద్దూర్‌ మండలం తిమ్మారెడ్డిపల్లిలో జరుగుతుంది. ఈ జాతరను 
సద్గురు సంత్‌శ్రీ లోకాసంద్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా నిర్వహిస్తారు. మొహరం 
పండుగను పురస్మరించుకొని కోయిలకొండలో బీబీ ఫాతిమా జాతరను ముస్లింలు 
అతిపెద్ద సంఖ్యలో జరుపుకుంటారు. 

జిల్లాలోని కొండలు, పర్వతాలు, నదులు, ప్రకృతి సంపద, దేవాలయాలు, 
అటవీసంపద, పరిశ్రమలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఆదిమానవ 
ఆవాసాలు, ప్రాచీన చారిత్రక ప్రదేశాలు, బృహత్తటాకాలు, దర్గాలు, కోటలు ఉన్నాయి. 


మహబూబ్‌నగర్‌ జిల్లా చరిత్ర [1 


భాషలు 
ఈ జిల్లాలో తెలుగు భాషతోపాటు ఉర్చు, కన్నడ, మార్వాడి, ఖ(త్రీ, లంబాడి, 
మరారి, హింది, ఎరుకుల, గుజరాతి భాషలు మాట్లాడే వారున్నారు. మాండలిక 
భేదాలు ఈ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. 


కళలు 


పాలమూరు జిల్లా జానపద కళలకు ప్రసిద్ధిగాంచింది. మగవారు కోలాటం, 
అలాయ్‌ బలాయ్‌, యక్షగానాలు మొదలైన కళలను ప్రదర్శిస్తారు. మహిళలు 
బొడ్డెమ్మలను, బతుకమ్మలను ఆడతారు. (గ్రామాలలో యువకులు సమూహంగా ఏర్పడి 
యక్షగానాన్ని ప్రదర్శిస్తారు. ఈ జిల్లాలో ఎక్కువగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, శ్రీ 
మునిరంగస్వామి, రేణుక ఎల్లమ్మ, సత్యఅనసూయ, భక్తమార్మండేయ, భక్త సిరియాల, 
సత్య అనసూయ, చిరుతల రామాణం వంటి యక్షగానాలను ప్రదర్శిస్తారు. అలాగే 
బాలసంతలు, బైండ్లవారు, పగటి వేషకారులు వివిద వృత్తులకు సంబంధించిన 
కళారూపాలను ప్రదర్శిస్తారు. జిల్లాలో నారాయణపేట పట్టణం చేనేత కళకు 


ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి చేనేత చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. 


స్వాతంత్రోద్యమం 


హైద్రాబాద్‌ స్వాతంత్రోద్యమ చరిత్రలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఎంతో 
ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఉన్నంత మంది సమరయోధులు, ఉద్యమనాయకులు 
మరే జిల్లాలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ జిల్లా స్వాతంత్రోద్యమంలో ఒక 
విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ఎందరో దేశభక్తులు, సమరయోధులు, మేధావులు 
ఈ జిల్లాలో జన్మించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టారు. పల్లెర్ల హనుమంతరావు, 
ఎదిరె చెన్నకేశవులు, లింగవరం శ్రీనివాసరావు, గుండుమాల్‌ గోపాల్‌రావు, సురభి 
శేషశర్మ కళ్యాణి రామచంద్రరావు, అచ్యుతరెడ్డి వంటి వారెందరో చారిత్రకపాత్రను 
పోషించి జిల్లాకు పేరు తెచ్చారు. 


సాహిత్య విశేషాలు 
పాలమూరు జిల్లా మొదటి నుండి కవి పండితులకు నిలయం. పరిశోధకులకు 
ఆలయం. నాటి సంస్థానాలు కవులను ఘనంగా పోషించాయి. కవులు అనర్హ 


12 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


రత్నాలనదగ్గ కావ్యాలను వెలువరించడానికి కారణమయ్యాయి. సంస్థానాల కాలంలో 
ఇక్కడి పాలకులు తెలుగు కవులను పోషించి చక్కని పద్యకావ్యాలు, శతకాలు, నాటకాలు 
వెలువడటానికి కారణమయ్యారు. 

పాలమూరు జిల్లాలో కవులు తెలుగులోనే గాక సంస్కృతంలో కూడా అనేక 
కావ్యాలను రచించారు. ఒక రకంగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది 
పాలమూరు జిల్లా సాహిత్యమేనని చెప్పుకోవచ్చు. 

పాలమూరు జిల్లా ఎన్నో సాహిత్య విశేషాలకు, చారిత్రక సంఘటనలకు 
ప్రసిద్ధిగాంచింది. తెలంగాణాలో తొలి తెలుగు మాసపత్రిక అయిన 'హితబోధిని” 
1913లో ఈ జిల్లా నుంచే బరారు శ్రీనివాసశర్మ సంపాదకత్వంలో వెలువడింది. 
రాష్ట్రంలో పుట్టు అంధుడిగా అష్టావధానాలు చేసిన డోకూరు బాల బ్రహ్మోచారి దాదాపు 
40 పుస్తకాలు రచించడం విశేషం. రాష్ట్రంలోని ప్రసిద్ధ సంస్థానాలలో అనేక 
అవధానాలను చేసి గండపెండేరాలను తొడిగించుకున్నాడు. 

కవిశేఖర, అవధాన పంచానన, చతుర్విధ కవితాధురీణ వంటి బిరుదులు 
పొందిన డోకూరి బాలబ్రహ్మాచారి అసామాన్యమై సాహితీ ఘనాపాఠి. పాలమూరు 
జిల్లాలో చెప్పుకోదగ్గ వాగ్గేయకారులలో మన్యంకొండ హనుమద్దాసు ప్రముఖుడు. 
మన్యంకొండ హనుమద్దాసు వెంకటేశ్వరునిపై ఎన్నో భక్తి కీర్తనలను రచించాడు. 

పాలమూరు జిల్లాలో కేవలం కవులేగాక రచయితలు, నాటకకర్తలు, 
పత్రికాధిపతులు, నవలాకారులు, కథకులు, పరిశోధకులు, హరికథకులు, అవధానులు, 
నాటకరంగ (ప్రముఖులు మొదలైన వారెందరో కలరు. తెలుగుదేశంలో 
సాహిత్యోద్ధరణలకు పాటుపడిన సంస్థ యువభారతి. దీనికి 20 ఏళ్ళుగా అధ్యక్షుడిగా 
ఉన్న ఇరివెంటి కృష్ణమూర్తి కవి సమయాలు, చాటువులు వంటి పుస్తకాలను 
వెలువరించాడు. కట్టా వేంకటేశ్వర శర్మ గద్వాల సంస్థానంపై పరిశోధనలు చేశాడు. 

తెలంగాణా ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా 'హితబోధిని అనే పత్రికను 
నడిపిన బరారు శ్రీనివాసశర్మ 'ఆశాదోషం”* అనే నవలను వెలువరించాడు. ఇది 
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మొట్టమొదటి నవల కావడం విశేషం. జిల్లాలోని అనేక 
(ప్రాంతాలను తిరిగి దాదాపుగా ఆరు వేలకుపైగా తాళపత్ర గ్రంథాలను సేకరించిన 
పండిత పరిశోధకుడు నాగలింగశివయోగి “ఆంధ్ర నానార్థ నిఘంటువు, నీలకంఠ 
పురాణం, శుద్ధ యోగోపనిషత్తు వంటి గ్రంథాలను వెలువరించాడు. 


మహబూబ్‌నగర్‌ జిల్లా చరిత్ర 13 


ఏ సాహిత్యంలోనైనా ముందుగా ప్రాచీన సాహిత్యం తెలుసుకున్న తర్వాత 
ఆధునిక సాహిత్యం గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఆ రకంగా పాలమూరు 
జిల్లాలో ప్రాచీన సాహిత్యం ఓ వెలుగు వెలిగింది. ప్రాచీన సాహిత్యంలో ముందుగా 
శాసన సాహిత్యం ప్రముఖంగా పేర్కొనదగింది. ఇక్కడ అనేక రాజవంశాలు 
పరిపాలించడం వల్ల శాసనాలు వందల సంఖ్యలో వేయించబడ్డాయి. ఆ తర్వాత 
సంస్కృత, తెలుగు కావ్యాలు వెలువడ్డాయి. అనేక రాజవంశాలు ఇక్కడ 
పరిపాలించిందనడానికి ఈ శాసనాలే ఆధారం. 

20వ శతాబ్దంలో పాలమూరు జిల్లాలో అనేక మంది కవులు ఉద్భవించారు. 
తదాదిగా అనేక కావ్యాలు వెలుగు చూశాయి. తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవులుగా, 
ప్రసిద్ధ రచయితలుగా, పండిత పరిశోధకులుగా ఖ్యాతినార్జించిన వారెందరో 
ఇక్కడివారేననడం అతిశయోక్తికాదు. కవులు, రచయితలేగాక కవయిత్రులు, 
రచయిత్రులు కూడా తమ రచనలు వెలువరించి ప్రసిద్దులైనవారు ఉన్నారు. ఈ 
శతాబ్దంలో వందలకొద్దీ కవులు సంప్రదాయ సాహిత్యాన్నేగాక అభ్యుదయ సాహిత్యాన్ని 
కూడా ఆహ్వానించి రచనలు చేశారు. అయితే ఇందులో చాలా రచనలు వెలుగులోకి 
రాక మరుగునపడిపోయాయి. కారణం కరవు నేపథ్యమే. కరవుకు నిలయమైన 
పాలమూరులో పసిడి రచనలు వెలువడుతాయి కానీ, పసిడి పంటలు పండవు. ఒక 
రకంగా గొప్ప సాహిత్యం వెలుగులోకి రాకపోవడానికి కారణం జిల్లా కరవేననడం 
నిస్సందేహం. 


WIEN 


14 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


2. మహబూబ్‌నగర్‌ జల్లా శాసన సాహిత్యం 


తెలంగాణ జిల్లాలో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రత్యేకమైన జిల్లా. ఈ జిల్లాలో 
వేద పండితులు, వేదశాస్త్ర సంపన్నులు, మంత్ర శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు, యాజ్జికులు, 
వైయాకరణులు, న్యాయశాస్త్రవేత్తలు, కవులు మొదలగు వారెందరో జిల్లాలో వెలిశారు. 
పాలమూరు జిల్లా క్రీ.పూ.6వ శతాబ్ది నాటికి గణతంత్ర రాజ్య వ్యవస్థను కలిగి 
ఉన్నది. ఆ తర్వాత నందవంశం. మౌర్యవంశం, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు 
కుండినులు, బాదామీ చాళుక్యులు, కందూరు చోడులు, కాకతీయులు, దేవగిరి, 
యాదవరాజులు, చెరకు, వావిలాల, ముసునూరి, బహుమనీ సుల్తానులు, రేచర్ల 
పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, మొగలు చక్రవర్తుల ప్రతినిధులు, ఆసఫ్‌జాహీ 
వంశీయులు జిల్లాను పరిపాలించారు. 

జిల్లాలో కావ్య సాహిత్యం కంటే ముందుగా శిల్ప, తామ శాసన సాహిత్యాలు 
కనబడుతున్నవి. అవి గద్య, పద్యాత్మకంగా ఉన్నాయి. ఈ జిల్లాలో దాదాపు 100కు 
పైగా శాసనాలు ఇక్కడ దర్శనమిస్తాయి. 

పాలమూరు జిల్లాలో శాసన సాహిత్యం బాదామీ చాళుక్యుల నుంచి 
కనబడుతుంది. బాదామీ చాళుక్య చక్రవర్తులు మొదలు ఆసీఫ్‌జాహీ సుల్తానుల వరకు 
గల 16 ప్రసిద్ధ రాజవంశీయుల కాలంలో జిల్లాలో శాసనాలు వేయబడ్డాయి. వారి 
కాలంలో వేదశాస్త్రవేత్తలను, కళాకోవిదులను సన్మానించారు. ఎన్నో ప్రజోపకార 
కార్యక్రమాలు చేపట్టి అనేక భాషలలో అనేక శాసనాలను ప్రకటించారు. ఈ శాసనాలన్నీ 
వివిధ శాసన సంపుటాలలో ప్రచురించబడ్డాయి. ఇంఉదలో రాజవంశీయులే కాక 
ఇతర ప్రముఖులు, ప్రజలు వేయించిన శాసనాలు కూడా ఉన్నాయి. రాజులే కాకవారి 


సామంతులు కూడా శాసనాలు వేయించారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లా శాసన సాహిత్యం 15 


శాసన సాహిత్యం 

జిల్లాలో వెలసిన అనేక శాసనాలు సంస్క లత ప్రాకృత, తెలుగు, కన్నడ 
భాషలలో ఉన్నాయి. అనేక శిలా, తామశాసనాలు చేయి తిరిగిన మహాకవులచే 
రచింపబడ్డాయి. ఉమ్మడి జిల్లాలో శ్రీరామ పుణ్యవల్లభుడు, బిజ్ఞయ, కాంచనసేన 
పండితుడు, సర్వాసిభట్టుడు, (త్రిపురాంతకుడు, మయూర భట్టోపాధ్యాయుడు, 
ఈశ్వరార్యుడు, అభినవ మయూరసూరి, ఈశ్వరభట్టోపాధ్యాయుడు, విష్ణుసూరి, వంగూరి 
తిప్పయభట్టు, చోళరాజబడయరు, నృసింవోధ్వరి, వెంకట భట్టోపాధ్యాయుడు వంటివారు 
శాసనాలను రాశారు. ఈ శాసనాల్లో అమూల్య సాహిత్యసంపద కన్పిస్తుంది. ఈ శాసనాల్లో 
ఎక్కువగా సంస్కృత భాషనే కన్పిస్తుంది. కారణం అప్పటి రాజభాష సంస్కృృతభాష 
కావడం. రాష్ట్రకూట శాసనాలు చాలా వరకు నాగరిలిపిలో, సంస్కృతంలో రాయబడ్డాయి. 
కొన్ని సందర్భాలలో భాష సంస్కృతమైనప్పటికీ తెలుగు, కన్నడ లిపిలో రాయబడ్డాయి. 
తెలుగుదేశంలో తెలుగు, సంస్క లకే బాషలకు రెండింటికీ తెలుగు, కన్నడ లిపియే 
వాడబడింది. 


సమాలోచనం 


పాలమూరును పాలించిన వివిధ రాజవంశీయులు వివిధ ప్రాంతాల్లో తమకు 
సంబంధించిన శాసనాలను వేయించారు. ఇందులో రాజులు, సామంతులు, 
దండనాయకులు, సేనాధిపతులు, ప్రజలు, మంత్రులు తదితరులు వేయించిన 
శాసనాలున్నాయి. ఈ శాసనాల్లో అత్యధికంగా తమ ఇష్టదేవతామూర్తులకు వివిధ 
అగ్రహారాలను దానంగా ఇచ్చిన సందర్భంలో వేయించారు. కొందరు రాజులు తమ 
పేరుమీద, మరికొందరు తమ తల్లిదండ్రుల పేరుమీద, మరి కొందరు తమ భార్యల 
పేరుమీద శాసనాలను ప్రకటించారు. కొంతమంది మిత్రులు తమ రాజుల పేరుమీద 
వారి ఐశ్వర్యాభివృద్ధిని కోరుతూ వేయించారు. అలాగే మిగిలిన శాసనకర్తలు తమ 
తల్లిదండ్రుల క్షేమంకోరి వేయించిన వారున్నారు. ఈ శాసనాల్లో అత్యధికంగా తెలుగు, 


16 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


సంస్కృత భాషలు కలవు. కొన్ని శాసనాలు కన్నడ, అరబీ, ఫారసీ భాషల్లో 
ప్రకటించబడ్డాయి. ఎక్కువ శాసనాల్లో శాసనకాలం, శాసనకర్తలు పేర్మొనబడలేదు. 
ఈ శాసనాల్లో ఎక్కువగా శిలాశాసనాలు కాగా మిగిలినవి తామ శాసనాలు కలవు. 
ఇందులో కొన్ని శాసనాలు యోగ్యులైన లేఖకులు రాయడం విశేషం. శాసనాల్లో 
రాజుల ప్రశంసలు, రాజవంశాల ప్రశస్తులు పేర్కొనబడ్డాయి. ఎక్కువగా ఈ శాసనాలు 


పర్వదినాలలో మాత్రమే వేయించడం గమనార్హం. 


WALES 


మహబూబ్‌నగర్‌ జిల్లా శాసన సాహిత్యం 17 


౩. ప్రాచీన సాహిత్యచరిత్ర 


వేయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో పాలమూరు జిల్లాది అద్వితీయ స్థానం. 


ఈ జిల్లాలో వచ్చినటువంటి సాహిత్యం మరెక్కడా రాలేదంటే అతియోశక్తి కాదు. 
పాలమూరు జిల్లాలో విలసిల్లిన సాహిత్యానికి ఘనమైన చరిత్ర ఉంది. తెలుగు 
సాహిత్యంలో అమూల్య రత్నాలనదగిన, అనర్హ రత్నాలనదగిన అద్భుతమైన కావ్యాలు 
ఈ గడ్డన వెలిశాయి. ఈ జిల్లాలో ప్రబంధాలు, కావ్యాలు, యక్షగానాలు, శతకాలు, 
సుప్రభాతాలు, విలాసాలు, వచనాలు, కీర్తనలు, వచనరచనలు, చరిత్రలు వెలిశాయి. 
దీన్నిబట్టి తెలుగు సాహిత్య చరిత్రలో పాలమూరు జిల్లా కవుల వైశిష్ట్యాన్ని 
గమనించవచ్చు. వేద సాహిత్యం, జ్యోతిష్య, వ్యాకరణ, తర్మమీమాంస, చిత్ర, 
న్యాయశాస్త్రం, భాష్యాలు టీకాలు వంటి విభిన్న ప్రక్రియలు ఈ జిల్లాలో వచ్చాయి. 
ఇక్కడ వెలసిన తెలుగు సాహిత్యం అపూర్వమైనది. అమోఘమైనది. ఇతర ప్రాంతాల 
వారికి ఆదర్శమైనది. ఇక్కడి జిల్లాలో తెలుగు భాషలోనే గాక సంస్కృతం భాషలోనూ 
రచనలు వెలువడ్డాయి. స్వతంత్ర కావ్యాలే గాక అనువాదాలు వ్యాఖ్యానాలు వచ్చాయి. 
జిల్లాలో తొలి తెలుగు కవయిత్రిగా పేరుపొందిన కుప్పాంబిక పాలమూరు జిల్లా 


ఆణిముత్యమని చెప్పవచ్చు. 
“తొలి తెలుగు కవయిత్రి” కుప్పాంబిక 


తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక. ఈమె రంగనాథరామాయణ కర్త 
గోన బుద్దారెడ్డి కుమార్తె. మాల్యాల గుండనాథుని భార్య. తన భర్త చనిపోయినప్పుడు 
క్రీశ. 1276లో ఆమె బూదపూర్‌ (నేటి భూత్పూర్‌లో శాసనం వేయించింది. 
“అనుమకొండ పురవరేశ్వర కాకతీయ రుద్రదేవ మహారాజులు ఓరుగంటను 
పృథ్వీరాజ్యము సేయుచుండంగాను” వేయించిన శాసనమిది. ఈ శాసనాన్ని బట్టి 


18 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఈమె 1230 ప్రాంతంలో పుట్టిందని భావించవచ్చు. కుప్పాంబిక భర్త మాల్యాల 
గుండనాథుడు. ఇతడు మాల్యాలవంశానికి చెందినవాడు. గోన, మాల్యాల వంశాల 
వాళ్ళు కాకతీయుల సామంతులు.తన తండ్రి గోన బుద్దారెడ్డి నుండి సాహిత్యాన్ని 
వారసత్వంగా పొందింది కుప్పాంబిక. అయ్యలరాజు తను సంకలనం చేసిన గ్రంథంలో 
కుప్పాంబిక పద్యాన్ని పేర్కొన్నాడు. 


మ॥  వనజాతాంబకుడేయు సాయకములన్‌ వర్ణింపగా రాదు, నూ 
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్‌ ధైర్యంబు రానీయద 
త్యనురక్తిన్‌ మిముబోంట్లకున్‌ దెలుపనాహా! సిగ్గు మైకోదుపా 
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్‌ తుదల్ముట్టునే 


బాల్యం నుండి యవ్వన దశకం చేరుతున్న తనపై మన్మథుడు కురిపించే 
బాణాలు పెంచే మోహాన్ని తన ప్రియసఖులతో కూడా చెప్పుకోలేకపోవడం 
నిగ్గుమూలంగా ఉన్నత వంశంలో జన్మించడం మూలంగా తన భావాల్ని 
పంచుకోలేకపోవడాన్ని ఆమె ఈ పద్యం ద్వారా తెలిపింది. ఈ జిల్లాలో ఏకైక ప్రాచీన 
కవయిత్రి కుప్పాంబిక కావడం విశేషం. 


ఈడణమెడ్సుల 


ప్రాచీన సాహిత్య చరిత్ర 19 


4. లోకాయపల్లి సంస్థాన సాహిత్యం 


ప్రస్తావన 

పాలమూరు జిల్లాలో వెలసిన ఏకైక సంస్థానం లోకాయపల్లి సంస్థానం. 
క్రీ.శ. 1294లో మక్తల్‌ను దేవగిరి యాదవరాజైన రామచంద్రుని ప్రతినిధిగా 
స్థాణుచమూపతి పాలించాడు. ఈ సంస్థాన పాలకులు మహారాష్ట నుండి వచ్చిన 
(బ్రాహ్మణులు. వేదశాస్త్ర పోషకులు. ఈ సంస్థాన పాలకుదైన మొదటి 
వెంకటనారాయణరావు క్రీ.శ. 1611లో పళ్ళలోని త్ర్యంబకభట్టు, విర్థ్ణలభట్టు అనే 
శౌతతంత్రవేత్తలకు భూదానం చేశాడు. వీరు లోకాయపల్లి ప్రభువులకు యజ్ఞ 
యాగాదులు నిర్వహించేవారు. ఈ వంశంలో నారాయణరావు, లక్ష్మమ్మలు చాలామంది 
ఉన్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ లక్ష్మమ్మలు ఆధ్యాత్మిక, ధార్మిక సంపన్నులు. 
అనేక ఆలయాలను కట్టించారు. ఈ సంస్థానానికి చివరి పాలకురాలు కూడా లక్ష్మమ్మనే. 
ఈ సంస్థానంలో సాహిత్య వికాసం అంతగా కనిపించదు. ఒక్క భాస్మరరాయలు 


మాత్రం శాక్తవిద్యకు సంబంధించి అనేక రచనలు చేశాడు. 
భాస్క్మరరాయలు 


ఇతడు లోకాయపల్లి సంస్థానకవి. గంభీరరాయలు, కోనమాంబల పుత్రుడు. 
శాక్తదర్శనాలలో చేయితిరిగినవాడు. 17వ శతాబ్దంలోనివాడు. ఇతడు నారాయణ పేటకు 
దగ్గరలో గల లోకాయపల్లిలో నృసింహయజ్వ దగ్గర విద్యనభ్యసించాడు. లోకాయపల్లి 
శాక్తతంత్రవేత్తలకు కేంద్రం. ఇతడు సౌభాగ్య భాస్మరం, వరివష్యారహస్యం, నిత్యాషోడ 
శికార్ణవ టీకయైన సేతువు, దుర్గా సప్తశతి వ్యాఖ్యయైన గుప్తవతి, కాల భావనా, 


20 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


త్రిపురోపనిషత్తులపై టీక, వాద కుతూహలం అనే పూర్వమీమాంస శాస్త్రం వంటి 
రచనలు చేశాడు. లలితా సహస్ర నామావళి భాష్యమైన 'సౌభాగ్య భాస్మరం'లో తాంత్రిక, 
మాంత్రిక, వామాచార, దక్షిణాచార, కౌళాదిభిన్న సిద్ధాంత రహస్యాలు ఉన్నాయి. 
“సేతుబంధం, చండాభాస్మరం, తృచ భాస్మరం” మొదలైనవి కూడ వీరి రచనలే. వీరి 
రచనలు మొత్తం 43 ఉన్నట్లు తెలుస్తున్నది. 

భాస్మర రాయల గురించి వారి శిష్యుడు అయిన జగన్నాథుడు “భాస్మర 
విలాస కావ్యం” అనే (గ్రంథాన్ని కూడ రాశాడు. ఇతని తండ్రి కూడ కవి. వారు 
మహాభారతాన్ని పార్చీ భాషలోకి అనువదించారు. 

నారాయణపేట ప్రాంతంలో భాస్మర రాయలకంటే ముందు ఆదిభట్ట 
నారాయణుడు అనే పండితుడు చరిత్రలో కన్పిస్తున్నాడు. లలితా సహస్రనామాలకు 
వీరు రచించిన 'జయమంగలము” వ్యాఖ్య ఎంతో ప్రసిద్ధం. భట్ట నారాయణుని పాఠం 
మిగతావారికంటే చాలా సమంజసంగా ఉన్నదని పండితుల అభిప్రాయం. 


IAL 


లోకాయపల్లి సంస్థాన సాహిత్యం 21 


5. ఆధునిక సాహిత్య చరిత్ర 


పాలమూరు జిల్లాను 4 వందల ఏళ్ళు ముస్లిం పరిపాలకులు పాలించినప్పటికీ 
సాహిత్యంలో ఉర్దూ ప్రభావం పడలేదు. ఈ ఆధునిక కాలంలో సాహిత్యం పరి పరి 
విధాలుగా పరిణతి చెందింది. రాజ భాషగా ఉర్దూ ఉన్నా తెలుగు భాషలోనే సాహిత్యం 
రావడం గమనార్హం. 

ఈ ఆధునిక సాహిత్యం పద్యం, వచనం, జానపదం, భక్తి, కీర్తన, తత్వం, 
యక్షగానం, హరికథ, బుర్రకథ, గేయం, కథ, నవల, నాటకం, నాటికలు, వచన 
కవిత్వం, బాలసాహిత్యం, అనువాద సాహిత్యం, దళితవాద సాహిత్యం, స్త్రీవాద 
సాహిత్యం, సంకలన సాహిత్యం, జీవితచరిత్రలు, పత్రికలు, జిల్లా సంచికలు మొదలైన 
రూపాల్లో విసృత స్థాయిలో ఆవిర్భవించింది. ఆధునిక సాహిత్యం ఎక్కువగా తెలుగు 
భాషలోనే వెలుగు చూసింది. జిల్లాలో ఉర్దూలో వచ్చి సాహిత్యం తక్కువనే చెప్పాలి. 
ముద్రణ మాధ్యమం ఆవిర్భవించడంతో జిల్లాలో తెలుగు సాహిత్య సృజన పెరిగిందని 
చెప్పవచ్చు. ప్రాచీన సాహిత్యం కంటే ఈ ఆధునిక యుగంలోనే ఎక్కువ మంది 
సాహిత్యకారులు ఉద్భవించారు. ఈ యుగంలోనే పరిశోధన సాహిత్యం విసృతంగా 
కొనసాగింది. 


గంగాపుర మాహాత్మ్యము - రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి 


గంగాపుర మాహాత్యము పేరుతో స్థలపురాణ కావ్యాన్ని వెలువరించిన రెడ్రైడ్డి 
మల్లారెడ్డి క్రీ.శ. 1650-1700 మధ్య ఉండి ఉంటాడని సురవరం ప్రతాపరెడ్డి 
అభిప్రాయపడ్డారు. 410 పద్యాలతో కూడిన ఈ కావ్యం నాల్గవ ఆశ్వాసంలో చివరి 
భాగం శిథిలమై అసంపూర్ణంగా ఉంది. సురవరం ప్రతాపరెడ్డి దీనిని పరిష్కరించి 
విపులమైన పీరికతో విజ్ఞాన వర్దినీ పరిషత్తు ఐదవ ప్రచురణగా 1946లో దీనిని 
ప్రకటించారు. రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి గంగాపుర క్షేత్ర మహత్యాన్ని ప్రబంధ కవితా 


22 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శైలిలో వర్ణించాడు. వీరు మోటాడిరెద్లు ఈయన గంగాపురం చెన్నకేశవస్వామి భక్తుడు. 
“ఇతని కవిత చక్కని ధారాశుద్ధి కలిగినట్టిది. శైలి సరళమైనది. వర్ణనలన్నియు ప్రబంధ 
కవుల పద్ధతిలో ఉన్నవి” అన్న సురవరం వారి మాటలు కావ్య ప్రాశస్యాన్ని వెల్లడి 
చేస్తున్నది. ఈ కవి పెద తాత మల్లారెడ్డి గంగాపురం సమీప గ్రామమైన బూర్గుల 
పట్టణ చౌదరిగా ఉన్నాడని అవతారికలోని 17వ పద్యంవల్ల తెలుస్తున్నది. ఈ 
వంశంలోని రెడ్రెడ్డి రామకృష్ణారెడ్డి 'వృక్షామృతం” అనే గ్రంథాన్ని యవన భాష నుండి 
అనువదించారని, ఇది 5 అధ్యాయాల పుస్తకమని, శా.శ. 1827లో వనపర్తిలో ఇది 
ముద్రణ పొందిందని 'మనవిలో చలమచర్ల రంగాచార్యులు రాశారు. 
మత్స్యపురమని, దురిత కోలాహలమని, మాయాపురమని, గంగాపురమని 
కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో పిలువబడినదని కవి రాసిన పద్యాన్ని చూద్దాం. 


సీ;  కృతయుగాదిని సర్వకీర్తనంబయ్యె 

మత్స్యపురంబన మహితమగుచు 

త్రేతాయుగంబున దేదీప్యమానమై 
దురితకోలాహల స్ఫురణదనరె 

ద్వాపరయుగమున వర్ధిల్లినుతికెక్కె 
మాయాపురంబన శ్రేయమగుచు 

కలియుగంబున మించె గంగాపురంబునా 
భుక్తి ముక్తి ప్రదాసక్తమగుచు 

అట్టి గంగాపురధ్యక్షు నంబుజాక్షు 

శ్రీరమానాథు కేశవు చిన్మయాత్ము 

నిలయ సుక్షేత్ర మహిమంబు తెలసి పలుక 

దరమె శంభునికైన విధాతకైన (1-60) 


కవివర్లనా చాతుర్యం: 
ణ 


చ॥ వలుదమెజుంగు గుబ్బలను వాలికె చూపులు ముద్దు చెక్కులున్‌ 
అలరెడి మందహాసలలితా ధరబింబములొప్పు కొప్పులున్‌ 
జ్వలవరదిందు మండల లసద్వదనల్‌ మృగరాజ మధ్యలా 
చెలువల రూప విభ్రమ విశేష విలాసములెన్న శక్యమే (4-8) 


ఆధునిక సాహిత్య చరిత్ర 23 


1. యక్షగాన సాహిత్యం 

తెలుగు సాహిత్యంలో యక్షగానం గాన, నృత్య ప్రధానమైన జానపద 
కళారూపం. మధుర కవితాశాఖకు చెందిన ఈ యక్షగానం గేయ ప్రధానమైనది. 
జానపదులను అలరించే కళారూపంగా అవతరించింది. పండితపామరులను 
సమానంగా ఆదరించే ప్రక్రియఇది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా 
పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు యక్షగాన పదప్రయోగం చేశారు. యక్షగానంలో 
ప్రధానంగా నవవిధ రగడలు, రాగాలు, తాళాలు, దర్వులు, వలలు, ద్విపదలు, కీర్తనలు, 
గీతాలు, పద్యాలు, గద్యాలు మొదలైనవి ఉంటాయి. యక్షగానమును ఒక రకంగా 
వీధి నాటకంగా విలుస్తారు. సూత్రధారుడితో ఈ యక్షగాన (ప్రదర్శన 
ప్రారంభమవుతుంది. తెలుగు సాహిత్యంలో కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ 
విజయం మొట్టమొదటి యక్షగానం. మనజిల్లాలో మొట్టమొదటిది అప్పకవి రాసిన 
అంబికాసంవాదం. ఆ తర్వాత ఎందరో కవి పండితులు వందలకొద్ది యక్షగానాలను 
రచించారు. జిల్లాలో ఇప్పటికీ యక్షగాన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. దేశీ 
కవితాశాఖలో యక్షగానం ప్రక్రియ బహుళ ప్రజాదరణ పొందింది. 
గోవర్ధనం వెంకట నర్సింహాచార్యులు : 

జద్బర్లకు చెందిన గోవర్ధనం వెంకటనర్సింహాచార్యులు “అజామిళోపాఖ్యానంి, 
'గొల్లకలాపంి అనే యక్షగానాలను రచించాడు. 
కొండపల్లి పాపయ్య: 

దేవరకద్ర మండలం గద్దెగూడెం గ్రామానికి చెందిన కొండపల్లి పాపయ్య 
“'మార్మండేయ విలాసం” అనే యక్షగానాన్ని రాశాడు. 
ప్రబంధం హనుమద్దాసు : 

ఇతడు ప్రసిద్ధ సంకీర్తనాచార్యుడు మన్నెంకొండ హనుమద్దాసు. మేనత్త 
కొడుకు. “విజయవిలాసం” అనే యక్షగానాన్ని రచించాడు. ఇది దాదాపు రెండువందల 
సార్లకు పైగా ప్రదర్శించబడింది. ఈయన సంకీర్తనలు కూడ రాశాడు. 


24 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


బెల్లం నాగప్పు: 
నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన బెల్లం నాగప్ప దాదాపు 32 
యక్షగానాలను రచించాడు. కిరాతార్జునీయం, రంభావిలాసం, రామాంజనేయ యుద్ధం, 


యయాతిచరిత్ర, ఉషాపరిణయం, బాణాసుర యుద్ధం, తారాశశాంకం” వంటి 
యక్షగానాలను రచించాడు. 


నర్వ మండలం లంకాల (గ్రామానికి చెందిన బెల్లాది నాగప్ప 80 కీర్తనలు 

రచించాడు. ఇతని కీర్తనల్లో లోకవ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తాయి. 
2. సంకీర్తనా సాహిత్యం 

తెలుగు సాహిత్యంలో నవవిధ భక్తి సంప్రదాయాల్లో కీర్తన ఒకటి. భావ 
రాగతాళాలతో కూడినదే కీర్తన. కీర్తన అనే పదానికి స్తుతించడం, గానం చేయటం. 
పొగడటం అనే అర్థాలున్నాయి. భక్తుడు భగవంతున్ని అనేక విధాలుగా తనను 
రక్షించమని, ఆదుకొమ్మని ప్రార్థించడమే సంకీర్తనమనబడుతుంది. ఈ సంకీర్తనల్లో 
వైయక్తిక, సామాజిక, ఆధ్యాత్మిక, తాత్త్విక కీర్తనలు మొదలైనవి ఉన్నాయి. ఇలాంటి 
కీర్తనలను జిల్లాలో చాలా మంది రచించారు. ఇక్కడి సంకీర్తనాకారులు రాష్ట్రవ్యాప్తంగా 
ప్రసిద్దులు. 
మన్నెంకొండ హనుమద్దాసు : 

ప్రసిద్ధ వాగ్గేయకారుడు మన్నెంకొండ హనుమద్దాసు పేరు వినని 
వారుండరు. జిల్లాలో రెండవ తిరుపతిగా, పేదల తిరుపతిగా పేర్గాంచిన మన్యంకొండలో 
జన్మించిన హనుమద్దాసు వందలకొద్ది సంకీర్తనలు రచించాడు. ప్రస్తుతం మన్నెంకొండ 
క్షేత్రాన్ని హనుమద్దాసే అభివృద్ధి చేశాడు. చిన్నతనంలోనే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను 
అలవర్చుకున్న హనుమద్దాసు భజనమార్గమే ముక్తిసాధనమని భావించి అనేక 
సంకీర్తనలు రచించి గానం చేశాడు. మన్యంకొండలో ప్రతి శనివారం కృష్ణ విలాస 
మండపంలో భజనలు ఏర్పాటు చేసేవాడు. హనుమద్దాసు భజన చేస్తున్న సమయంలో 
అతని మీద 'పుష్పవర్షం” కురిసేదని భక్తులు చెప్పుకుంటారు. హనుమద్దాసు రచించిన 
సంకీర్తనల్లో పాలమూరు జిల్లా పలుకుబడులు చాలా కన్పిస్తాయి. 'రామదయానిధె 
రామదయానిధే, పాహిభద్రాద్రి వైదేహి రామాప్రభో, తల్లనను బ్రోవవే, దశరథనందనా 
దయయేదీ, వంటి ప్రసిద్ధ కీర్తనలను రచించాడు. హనుమద్దాసు తన కీర్తనలను 


ఆధునిక సాహిత్య చరిత్ర 25 


యతిప్రాసలతో రచించాడు. తన కీర్తనల్లో అర్థాలంకారాలు, శబ్ధాలంకారాలను విరివిగా 
ప్రయోగించాడు. 

ప్రసిద్ధ పాలమూరు జిల్లా వాగ్గేయకారుడు మన్నెంకొండ హనుమద్దాసు 
తన ఆత్మకథను 'శ్రీ మన్నెంకొండ హనుమద్దాసు చరిత్రగా రచించాడు. ఈ చరిత్ర 
(గంథం కీర్తనలలో రచించడం విశేషం. 


దాయపంతులపల్లె చెన్నదాసు : 

నవాబ్‌పేట మండలం దాయపంతులపల్లికి చెందిన దాయపంతులపల్లి 
చెన్నదాసు అనేక రామసంకీర్తనలను రచించాడు. ఇతని కీర్తనలు “శ్రీరామ కీర్తనలు” 
పేరుతో వెలువడ్డాయి. ప్రసిద్ధ వాగ్గేయకారుడు వేపూరు హనుమద్దాసు శిష్యరికంతో 
మొత్తం 300 దాకా కీర్తనలు రచించాడు. ఇతడు ఇంకా గంగాపుర చెన్నకేశవ శతకం, 
మాయానాటకం, సానందోపాఖ్యానం, రామాయణ కంద పద్యములు మొదలైన 
గ్రంథాలను రచించాడు. 

చెన్నదాసు 'గంగాపుర చెన్నకేశవ శతకం, రామాయణ శతకం, మాయా 
నాటకం, సానందోపాఖ్యానం, లక్ష్మీదేవమ్మ చరిత్రము, ఆంధ్రమహాభాగవతము 
దశమస్మంధ హరికథ, టంకర అచ్చన్న జీవిత చరిత్ర, అశ్వథ్థామ, బంగారు లేడి 
నాటికలు, గయోపాఖ్యానం వంటి ఆధ్యాత్మిక రచనలు చేశాడు. గురువైన హనుమద్దాసు 
అచల తత్త్వబోధ, తారకయోగ మంత్రం, సాంఖ్యయోగం, వంటి వాటిని ఈయనకు 
అనుగ్రహించాడు. ఆ ప్రేరణతోనే ఆధ్యాత్మిక జీవితం గడిపి పలు భక్తి రచనలు 


చేశాడు. ఈ రచనల్లో శతకాలు మాత్రమే ప్రచురితం మిగతావి అముద్రితాలు. సీస 
పద్యాలలో చెప్పిన గంగాపుర చెన్నకేశవ శతకం “బుధ జనోల్లాస శ్రీరంగపుర నివాస, 
కేశవా చెన్నదాస హృదయేశ కృష్ణా” అనే మకుటంతో రచించబడింది. 


పంచవింశతి తత్వ పంచీకరణ జేసి 
జీవాత్మ పరమాత్మ భావమెరిగి 

జీవుడె శివుడను సిద్ధాంతమును బట్టి 
ఘట ముతాగానని ఘట్టి పరచి 

యమనియమాదుల సమబుద్ధి నడిపించి 
కామాచి శత్రులకడకు ద్రోచి 


26 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శాశ్విత బ్రహ్మము జక్కగా మది నిల్పి 

కడతేరు వాడెపోఘనుడు యోగి 
యిదియె సాంఖ్యంబటంచును యెరిగి బుధులు 
ధరను చాటించి రఘువార్థి దాటుటకును 
బుధ జనోల్లాస శ్రీరంగపుర నివాస 
కేశవా చన్నదాస హృదయేశకృష్ణా 


వంటి పద్యాలలో అచల తత్వాన్ని ప్రబోధించాడు. 

ప్రముఖ కీర్తన కవి దాయపంతులపల్లె చెన్నదాసు. రామాయణ కంద 
పద్యాలు” రాశాడు. రామాయణాన్ని ఇతడు కంద పద్యాలలో రచించిన తీరు 
మెచ్చుకోదగింది. 
పసుల కొండారెడ్డి : 


పాలమూరుకు చెందిన పసుల కొండారెడ్డి 'రామ భక్త సమాజ కీర్తనలు, 
మాణిక్య భక్త సమాజ కీర్తనలు” అనే రెండు కీర్తనా సంపుటాలను రచించాడు. సరళమైన 
పదాలలోనే కీర్తనలు రచించాడు. ఎక్కువ కీర్తనలు 45 చరణాలతోనే రచించాడు. 
ఇతడు రాకమచర్ల వెంకటదాసు, వేపూరు హనుమద్దాసులకు సమకాలికుడు. 
తిమ్మసానిపల్లి రంగదాసు: 

తిమ్మసానిపల్లికి చెందిన రంగదాసు “ఆంజనేయస్వామి భజన కీర్తనలు, 
లక్ష్మీనరసింహస్వామి భజనకీర్తనలు, బాలబ్రహ్మేంద్ర తత్వామృతసారము, శ్రీలక్ష్మీ 
హయగ్రీవ భజనకీర్తనలు” అను నాలుగు కీర్తనా సంపుటాలను వెలువరించాడు. 
రంగదాసు కీర్తనల్లో భక్తి, చింతన, తత్త్వం, ఎక్కువగా కన్పిస్తాయి. జనసామాన్యమైన 
భాషలో రచించిన ఈ కీర్తనలు పండిత పామరుల్ని ఆకట్టుకుంటాయి. 
సల్గుంటి పెద్ద బుచ్చారెడ్డి : 

అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన సల్లుంటి పెద్దబుచ్చారెడ్డి 
“హరిహర భజన కీర్తనలు’ అనే కీర్తనా సంపుటిని రచించాడు. ఇందులో లక్ష్మి, సరస్వతి, 
పార్వతి, విష్ణువు, శివుడు, గణపతి, వీరభద్రుడు, ఆంజనేయుడుపై రాసిన 
కీర్తనలున్నాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 27 


మొదలికల్లు రామయ్య పంతులు : 

కోస్టికి చెందిన మొదలికల్లు రామయ్య వంతులు మన్నెంకొండ 
వేంకటేశ్వరునిపై చాలా కీర్తనలు రచించాడు. 
కుమ్మరి బాలకిష్టయ్య : 

పాలమూరు పట్టణానికి చెందిన కుమ్మరి బాలకిష్టయ్య 'శ్రీరామాంజనేయ 
భజన కీర్తనలు పేరున సంకీర్తనా సంపుటిని రచించాడు. ఇందులోని కీర్తనల్లో 
బాలకిష్టయ్య దేవతలను స్తుతించాడు. 
లోకాయపల్లి శేషదాసు : 

చిన్నచింతకుంటకు చెందిన లోకాయపల్లి శేషదాసు శ్రీకురుమూర్తి స్వామిపై 
కీర్తనలు రచించాడు. 
మోటం సోమదాసు: 

పాలమూరు పట్టణానికి చెందిన మోటం సోమదాసు అనేక కీర్తనలు 


par) 


రచించాడు. వాటన్నింటినీ పుస్తకరూపంలో తెచ్చాడు. ఇతని కీర్తనల్లో శ్రీకృష్ణుడు, 
శ్రీరాముడు, శివుడు, గణపతి వంటి దేవుళ్ళను కీర్తించాడు. 
బుచ్చి మారుతీరావు : 

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన బుచ్చి 


మారుతిరావు శ్రీ కురుమూర్తి స్వామి మీద, పిన్నంచర్ల ఆంజనేయస్వామి మీద అనేక 
కీర్తనలు రచించాడు. 


అల్లీపురం రమణయ్య: 

వీరు ప్రనిద్ధ పుణ్యక్షేత్రం కురుమూర్తిస్వామి అర్చకుల్లో ఒకడు. 
కురుమూర్తిస్వామిపై పలు కీర్తనలు రచించాడు. 
నల్లవల్లి గంగన్న: 

కోయిలకొండ మండలం గార్లపాడుకు చెందిన నల్లవల్లి గంగన్న మన్నెంకొండ 
స్వామిపై భక్తితో కీర్తనలను రచించాడు. 


28 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కర్లి హనుమద్దాసు: 

నారాయణ పేటకు చెందిన కర్లి హనుమద్దాసు అచలసంప్రదాయ మార్గంలో 
కీర్తనలు, తత్వాలను రచించాడు. 
కృష్ణదాసు 

ధర్మాపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణదాసు పలు భక్తి సంకీర్తనలు రచించాడు. 
పంతులు నారాయణ కవి : 

ఇతడు కురుమూర్తిస్వామి అర్చకుడు. కురుమూర్తిస్వామిపై భజన కీర్తనలు 
రచించాడు. 
పురుషోత్తమదాసు : 

కురుమూర్తిస్వామి అర్చకుడు పురుషోత్తమదాసు. పలు సంకీర్తనలను స్వామిపై 
రాశాడు. 
పెల్లియాదయ్య: 

నవాబ్‌పేట మండలం పోమాల్‌ గ్రామానికి చెందిన పిల్లి యాదయ్య 
రంగధాముల స్వామిపై, ఆంజనేయ స్వామిపై, చెన్నకేశవస్వామిపై శతాధిక కీర్తనలు 
రచించాడు. 
బుగ్గ రామదాసు : 

నవాబుసేట మండలం పోమాల్‌కు చెందిన బుగ్గ రామదాసు శతాధిక కీర్తనలు 
రచించాడు. 


తిరునగరి రామచంద్రకవి : 

ఇతడు కురుమూర్తిస్వామి అర్చకుడు హరికథకుడు. శైవ, వైష్ణవ సంకీర్తనలు 
రాశాడు. 
లింగప్పు: 


హన్వాడ మండలం వేపూర్‌కు చెందిన లింగప్ప “శ్రీ శివలీలా విలాసం” 
అనే శారదా రుణుకుల రూపంలో సంకీర్తనలను రచించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 29 


గాధిరాజు సత్యనారాయణ రాజు ; 

పాలమూరు మండలం బండమీదిపల్లికి చెందిన హనుమభక్తుడు, రచయిత 
గాధిరాజు సత్యనారాయణరాజు పలు కీర్తన గ్రంథాలను రచించాడు. “బాల భజనమాల, 
హనుమత్రసన్న భజనమాల, హనుమచ్చాలీసా దండకమాల, ప్రసన్న భజనమాల, 
హనుమత్వ్పూజా సుప్రభాతం చాలీసా ప్రసన్న భజనమాల, హనుమపూజా -చాలీసా 
దాసకృతులు, మన్నెంకొండ భజనపాటలు, హనుమదర్శనం - అద్భుతలీల పూజా 
- భజన గీతాలు, దైవదర్శన నుతి రత్నమాల” అనే కీర్తనల సంపుటాలను రచించాడు. 

హనుమంతుని పై చెప్పిన శతకమే “హనుమత్‌ శతకం”. దీనిని 2004లో 
ప్రచురించాడు. “విశ్వ విజయ అభయ వీరహనుమ” అనే మకుటంతో ఈ శతకాన్ని 
రచించాడు. ఈ శతకంలో దేవతాస్తుతి, గురువాజ్ఞ, అభయలబ్టి, హనుమ రామభక్తి, 
శిక్షరక్ష మహిమ, స్వామి సన్నిధి, మంత్రమహిమ, పరమాత్మ - జ్ఞాని, అర్చన అర్హత, 
ఆలయాలు, అష్టాక్షరీ మంత్ర సంధానకృతులు వంటి అంశాల పై శతక పద్యాలు 
రచించాడు. 


అడగకుండ నిచ్చునతడు పరమాత్ముడు 
అడిగినంతనిచ్చునతడు జ్ఞాని 
అడుగనడుగ నియడు అతిలోభినీచుడే 
విశ్వ విజయ అభయ వీర హనుమ ! 


వంటి నిత్య సూక్తులు ఈ శతకంలో చాలా కన్పిస్తాయి. ఈయన “విశ్వరూప దర్శనం 
- ప్రేమ యోగం” అనే పద్య సంపుటిని వెలువరించాడు. గీతలోని 11, 12వ 
అధ్యాయాలలోని శ్లోకాలను “ప్రేమ యోగం’ పేరుతో పద్యాలను రచించాడు. 

అలాగే బాలబాలికల కోసం ప్రత్యేకంగా బాల విద్యా విజ్ఞాన లహరి అనే 
(గంథఢాన్ని రచించాడు. ఇందులో ఆత్మవందనం, జన్మభూమి, ప్రత్యక్ష 
దేవతాస్వరూపములు, సూర్యవందనం, సమాజ వందనం, కామధేనువు, కారుచీకట్లో 
కాంతిపుంజాలు, నిండుదనం వంటి వాటి గూర్చి పిల్లలకు అర్థమయ్యేరీతిలో చక్కని 
వ్యాసాలను అందించాడు. ఇవన్నీ విద్యార్థులకు ఉద్దేశించి రాయబడ్డవే. 


హనుమంతుని వీరభక్తుడు గాధిరాజు సత్యనారాయణరాజు “ఆధ్యాత్మిక 
వికాసం, అభయ వీర హనుమాన్‌ అద్భుత చరిత్ర, హనుమదుత్సవ మహిమక్ష్మేతం” 
అనే (గ్రంథాలను రచించాడు. 


30 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


సాతుపాటి గంగయ్య: 


సాతుపాటి గంగయ్య 'షిరిడిసాయిబాబ భజనకీర్తనలు, ఆత్మ - పరమాత్మ 
భజన కీర్తనలు అనే సంకీర్తనా గ్రంథాలను రచించాడు. అంతేకాక వీరు “శ్రీ ఎరుకల 
ఏకలవ్య బుర్రకథ అనే బుర్రకథను రచించాడు. 
పోతుల కొండా రెడ్డి : 

రామభక్త సమాజం స్థాపకుడు, మహబూబ్‌నగర్‌కు చెందిన పోతుల 
కొండారెడ్డి 'శ్రీ మాణిక్య భక్తసమాజ భజనకీర్తనలు” గ్రంథాన్ని రచించాడు. ఇందులో 
వివిధ దేవతామూర్తులను కీర్తించే 162 కీర్తనలున్నాయి. 
డోకూరుభట్టు శ్రీనివాసరాజు : 

దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు 'చౌదర్‌పల్లి 
శ్రీశ్రీశ్రీ వలిగురుస్వాముల వారి భజన కీర్తనలును రచించాడు. ఇందులో మొత్తం 
101 కీర్తనలున్నాయి. గురువు వలిగురుస్వామి కృపవలన కీర్తనలను రచించినట్టు 
రచయిత చెప్పుకున్నాడు. 
జంబులయ్య : 

కోయిలకొండ మండలం అభంగపట్నానికి చెందిన జంబులయ్య “సుజ్ఞాన 
బోధామృతం' అనే పేరుతో సంకీర్తనల సంపుటిని వెలువరించాడు. ఈ పుస్తకంలో 
కీర్తనలతో పాటు కందార్థాలు కూడా ఉన్నాయి. 
కడదాసు వెంకటయ్య : 

ధన్వాడ మండలం మరికల్‌కు చెందిన కడదాసు వెంకటయ్య జిల్లాలో 
పేరెన్నికగన్న భజనపరుడు. వీధి నాటకాలను, యక్షగానాలను ప్రదర్శించినవాడు. 
“హరిహర భజన కీర్తనలు” అనే కీర్తనల సంపుటిని వెలువరించాడు. మొత్తం 109 
కీర్తనలు ఇందులో ఉన్నాయి. 

కడదాసు వెంకటయ్య యక్షగాన కళాకారుడు. భజనకీర్తనలను ఊరూరా 
తిరిగి నేర్పించిన భక్తవరేణ్యుడు. అనేక యక్షగానాలను రచించి స్వయంగా 
ప్రదర్శించాడు. అనేక కీర్తనలను, భక్తుల చరిత్రలను, శతకాలను రచించాడు. కానీ 
శతకాలలో ఒక “మరికల్లు పార్వతీశ శతకం” మాత్రమే ముద్రణ పొందింది. 'ధనవాడ 
వెంకటేశ్వర శతకం, పులిమామిడి రామలింగేశ్వర శతకంి లు అముద్రితాలు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 31 


మరికల్‌లో వెలసిన పార్వతీశ్వరుని పై ఉత్పల, చంపక వృత్తాలలో మరికల్లు పార్వతీశ 
శతకం రాయబడ్డది. “పార్వతీశ్వరా” అనేది ఈ శతక మకుటం. 
ధనమును లేక నేను మరిదానము చేయగలేదుగామరీ 
వినయము తోడ నందరిలో యింకయు నేతిరుగాడలేదికన్‌ 
ఘనముగనీదు నామమును గానము జేసెదసామి నెంతయో 
వినుమిక సంశయంబు మది వీడియు బ్రోవుముపార్వతీశ్వరా 


నిజ జీవితంలో ఎన్నో కష్టాలనుభవించిన ఈ కవి ఆర్తితో భగవంతుని స్తుతించిన 
పద్యాలు ఈ శతకంలో దర్శనమిస్తాయి. 
కోటకొండ నరసింహ కవి: 


నారాయణపేట మండలం కోటకొండకు చెందిన నరసింహకవి తాను రాసిన 
అనేక సంకీర్తనలను “కోటకొండ నరసింహులు కీర్తనలు”గా తీసుకొచ్చాడు. ఇందులోని 
కీర్తనల్లో సమాజంలో విలయతాండవం చేస్తున్న వరకట్నం, మత్తుపానీయాలు, 
లంచగొండితనం తదితర సమస్యలు వస్తువులుగా ఉన్నాయి. 
వైద్యమరఠం వీరభద్రయ్య : 
వైద్యమఠం వీరభద్రయ్య “శివదీక్ష శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున 
సంకీర్తనావళి, అక్షర బిళ్వార్చ్సన” వంటి సంకీర్తన గ్రంథాలను రచించాడు. ఇందులోని 
భజనలు భక్తి ప్రబోధాత్మకమైన సంకీర్తనలు సరళమైన భాషలో, స్పష్టమైన భావంతో 
రచించబడ్డాయి. పాడుకోవటానికి వీలుగానున్నాయి. 
నవాబ్‌పేట మండలం ఇప్పటూరు (గ్రామానికి చెందిన వైద్యమఠం 
వీరభద్రయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు. వీరు నవాబ్‌పేట మండలం లోకిరేవు గ్రామ 
సమీపంలో వెలిసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామిపై 'లోకిరేవు వీరభద్రేశ్వర శతకం”ను 
రచించాడు. ఇందులో స్వామి మహిమలను, భక్తుని ఆవేదనను అక్షరీకరించాడు. 
“వీరభద్రేశ మముట్రోవు విశ్వరక్ష అనే మకుటంతో ఈ శతక రచన సాగింది. 
సృష్టిలో నీకన్న ఇష్టదైవములేడు 
నిష్టభక్తిని గొలువ! దృష్టినీదే 
మంచి బుద్దులనివ్వ! మరిమరిసేవింతు 
వీరభదేశ మముట్రోవు విశ్వరక్ష 


32 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


అలాగే అయ్యవారిపల్లెలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి మీద గేయ శతకాన్ని 
రచించాడు. “అయ్యవారిపల్లె తిరుమలనాథుని గేయశతకం” పేరుతో దీనిని రచించాడు. 
“అయ్యవారి పల్లెవాస! ఆదుకోవయ్య శ్రీ వెంకటేశ అనే మకుటంతో దీనిని రచించాడు. 


మందడి నారాయణ రెడ్డి : 


భూత్పూర్‌ మండలం చిన్న మొల్లరకు చెందిన మందడి నారాయణ రెడ్డి 
అచల సంప్రదాయవాది. అచల సంప్రదాయాన్ని భూమికగా చేసుకుని అనేక 
భజనకీర్తనలు రచించాడు. “శ్రీ సద్గురు చరణ సంకీర్తనలు, శ్రీ గురు భక్త భజన 
కీర్తనలు” అనే సంకీర్తన గ్రంథాలను రచించాడు. ఇందులో గురుబోధ, గురు ప్రశంస, 
గురుస్తుతి, అచల తత్వం వంటి అంశాలను కీర్తనలుగా రచించాడు. ఇతని శైలి 
సరళమైన భాషలో పఠితుల్ని చదివింపజేస్తుంది. అచల సిద్ధాంతంలో పయనిస్తున్న 
నారాయణరెడ్డి తాను రాసిన తత్వాలతో “శ్రీ నిజగురు తత్వమాల” అనే గ్రంథాన్ని 
వెలువరించాడు. సాధారణ మానవులకు అర్థమయ్యేరీతిలో తత్వాలను రచించాడు. 


బోగ అంబయ్య : 


ఉట్మూర్‌ మండలం పులిమామిడికి చెందిన బోగ అంబయ్య అనేక భజన 
కీర్తనలను రచించాడు. దత్తాత్రేయుని మీద రాసిన కీర్తనలు “శ్రీ గురుచరణమ్‌లో 
ప్రచురించబడ్డాయి. “శ్రీదత్త విఠలానంద సద్గురు భజన కీర్తనలు” అనే సంకీర్తనల 
పుస్తకాన్ని వెలువరించాడు 
దుప్పల్లి శ్రీరాములు : 

ప్రసిద్ధ నాటకరంగ కళాకారుడు దుప్పల్లి శ్రీరాములు విఘ్నేశ్వరుడు, 
ఆంజనేయస్వామి మీద పలు సంకీర్తనలు రచించాడు. చిన్నచింతకుంట మండలం 
దుప్పల్లికి చెందిన దుప్పల్లి శ్రీరాములు “భగత్‌సింగ్‌” అనే బుర్రకథను 'వీరపాండ్యకట్ట 
(బ్రహ్మని అనే ఒగ్గుకథను రచించాడు. 

వీరు పలు భక్తి, చారిత్రక, సాంఘిక, ఏకపాత్రాభినయాలను రచించాడు. 
గుహునిభక్తి, దానవీరం, కుంతీ కర్ణ సంవాదం, అహంకారం, (క్రమశిక్షణ, 
మాతృదేవోభవ, జ్ఞానోదయం, విజయరహస్యం వంటి నాటికలను రచించాడు. స్వామి 
వివేకానంద, రూన్సీలక్ష్మీ బాయి, వీరపాండ్య కట్ట (బ్రహ్మన, చంద్రశేఖర ఆజాద్‌, 
జిజియాబాయి, కైక, భీముడు వంటి ఏకపాత్రాభినయాలను రచించాడు. పాలమూరు 
జిల్లా నాటక రంగాన్ని నాటకరంగ కళా ప్రముఖుల్ని గురించి పాలమూరు జిల్లా 


ఆధునిక సాహిత్య చరిత్ర 33 


నాటక కళావైభవం” అనే గ్రంథాన్ని రచించాడు. గద్వాల జిల్లాకు చెందిన 'శ్రీ బాలయోగి 
శివనారాయణ స్వామి జీవిత చరిత్రను" రచించాడు. 
మఠం అల్లమాప్రభు : 

జ్యోతిష్య, వాస్తు పురోహితుడు, అయిన మఠం అల్లమా(ప్రభు శివునిమీద 
అమ్మవారి మీద పలు సంకీర్తనలు రచించాడు. 

పాలమూరు పట్టణానికి చెందిన విశ్రాంత తెలుగు పండితుడు దక్షయజ్ఞం, 
ఇందిరమ్మ 20 సూత్రాల పథకం, ఉపాధ్యాయ జీవితం వంటి బుర్రకథలను 
రచించాడు. “విద్యార్థి జీవితం, చీకటిపల్లె, జన్మభూమి” వంటి నాటికలను రచించాడు. 
మొగులమడక గౌరయాచారి : 


దామరగిద్ద మండలం మొగుల్‌ముడకకు చెందిన గౌరయ్యాచారి అనేక 
తత్వాలను, సంకీర్తనలను రచించాడు. మాణిక్సేశ్వరి ఆశీస్సులతో ఇతడు 'శ్రీశివశంకర 
తత్వరత్నావళి, శ్రీ శివశంకర మాతా గురు తత్త్వరత్నావళి” అనే రెండు సంకీర్తన 
పుస్తకాలను రచించాడు. 
బొడ్ల విజయ్‌ కుమార్‌: 

జడ్చర్లకు చెందిన శివభక్తుడు బొడ్ల విజయ్‌కుమార్‌ “శివదీక్ష భజనావలి” 
పేరుతో ఒక పుస్తకాన్ని సంకలనం చేశాడు. ఇందులో 127 భజనలను సేకరించాడు. 
శివమాల వేసే భక్తులకు ఈ భజనలు ఉపయుక్తమైనవి. 
ముక్తా శ్రీశైలం : 

పాలమూరు పట్టణానికి చెందిన ముక్తా శ్రీశైలం శివమాల వేసే భక్తులకు 
“శివదీక్ష నియమావళి అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఇందులో శివమాల ధరించే 
విధానం, శివపూజావిధానం, లింగాష్టకం, మంగళహారతులు పేర్ళొనబడ్డాయి. 
ఎనుగొండ విశ్వనాథం : 

ఎనుగొండకు చెందిన విశ్వనాథం శ్రీ వీరబ్రహ్మంగారి దివ్యోపదేశాలు, 
సందేశాలు, తత్వాలు, కీర్తనలు, భజనలతో 'భజనమాలి అనే గ్రంథాన్ని సంకలనం 
చేశాడు. 


34 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కె.రవికుమార్‌ : 

పాలమూరు పట్టణానికి చెందిన అయ్యప్ప మాలాధారుడు కె.రవికుమార్‌ 
“అభయ్‌ యూత్‌ అసోసియేషన్‌ తరపున “ఓం శ్రీస్వామియే శరణం అయ్యప్ప” అనే 
శ్లోకం, కీర్తనల, భజనల [గ్రంథాన్ని సేకరించి పుస్తకంగా ప్రచురించాడు. 
అవుటి మల్లేష్‌, అవుటి రాజశేఖర్‌ 

మద్దూర్‌ మండలం దోరేపల్లి గ్రామానికి చెందిన అవుటి మల్లేశ్‌, ఆవుటి 
రాజశేఖర్‌ 'ఖద్దమాలిను సంకలనం చేశారు. ఈ 'ఖద్దమాలి శ్రీ కానుకుర్తి వీరభద్రేశ్వర 
స్వామి గురించి చెప్పబడింది. 

3. తత్వ సాహిత్యం 

తెలుగు సాహిత్యంలో తత్వాలంటే మనకు వీరబ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలే 
గుర్తుకు వస్తాయి. జ్ఞాన సంబంధమైన విషయాలను రచనాల్లో కాకుండా రాగయుక్తంగా, 
పాడుకోవటానికి వీలుగా చెప్పబడేవే తత్వాలు. సాధారణ ప్రజలకు అర్థమయ్యేరీతిలో 
ఆధ్యాత్మిక ప్రబోధం కల్గించే రీతిలో రచించబడ్డవే తత్వాలు. వేదాంతపరమైన భావనలు 
తత్వంలో ప్రతిఫలిస్తాయి. ఇలాంటి తత్వాలను జిల్లాలో చాలామంది రచించారు. 
తిక్కయ్య : 

పాలమూరు జిల్లాలో తిక్కయ్య తత్వాలు ప్రసిద్ధి. ఈ “తిక్కయ్యగారి 
తత్వములు పుస్తకంలో మొత్తం 40 తత్వాలు ఉన్నాయి. ఈ తత్వాలు 1931, 
1948లలో ముద్రణ పొందాయి. ఇందులో గురువు, భక్తి, ముక్తి, మనసు, పరోపకారం 
వంటి తత్వాలు ఆలోచింపజేస్తాయి. ఈ తత్వాలలో కొన్ని సీస, కంద, తేటగీతి, 
ఆటవెలది పద్యాలు, శ్లోకాలు కూడా ఉన్నాయి. 
అల్లీపురం వెంకటయ్య : 

కోయిలకొండ మండలం వింజమూరు గ్రామానికి చెందిన అల్లిపురం 
వెంకటయ్య అనేక తత్వాలను రచించాడు. అచల మార్గానికి చెందిన తత్వాలు ఇందులో 
(ప్రధానంగా కన్పిస్తాయి. రాగయుక్తంగా తత్వాలు రచించబడ్డాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 35 


గోనోళ్ల రామదాసు : 

నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన గోనోళ్ల రామదాసు 
“సహజానంద భజన తత్వమాల, భవరహిత తత్వమాలికి అనే తత్వ [గ్రంథాలను 
వెలువరించాడు. మొదటి సంపుటిలో 60 దాకా, రెండవ సంపుటిలో 80 దాకా 
తత్వాలున్నాయి. అచలసంప్రదాయ మార్గంలో ఈ తత్వాలున్నవి. 
నడిమిండి శేషయ్య : 

దామరగిద్దకు చెందిన నడిమిండి శేషయ్య తత్పకవి. ఇతడు మొత్తం 53 
తత్వాలు, 28 కందార్ధాలు, 3 మంగళహారతులను రచించాడు. 
డా॥ దేవరకొండ ఎల్లప్ప : 

పాలమూరు పట్టణానికి చెందిన దేవరకొండ ఎల్లప్ప 'రుద్రవంశ ప్రకాశిక 
పేరుతో కొన్ని తత్వాలను రచించాడు. తన కుల గోత్రాలు, రుద్రులు, వివాహ విధానం, 
ఆధ్యాత్మిక చింతనలను తత్త్వ్వరూపంలో రచించాడు. 
“గురుచరణానంది దత్తయ్య రాజయోగి : 

అచల తత్పకారుడు 'గురుచరణానంది దత్తయ్య రాజయోగి ఉట్టూరు నివాసి, 
అచల సంప్రదాయంలో 'శ్రీగురుచరణామృత భజనమాలికి పేరుతో తత్వాలు రాశాడు. 
ఈ (గ్రంథంలో సద్గురు పరంపర, నిత్యానుష్టానం, అచల జెండావందనం, తత్వాలు, 
ఉయ్యాల పాటలు, కాలజ్ఞానం ఉన్నాయి. 
రాంపురం వెంకటరెడ్డి : 

మిడిదొడ్డి ఎల్లయ్య శిష్యుడైన రాంపురం వెంకటరెడ్డి అచల పరిపూర్ణ తత్వ 
కందార్ధాలు, తత్వాలు రాశాడు. 
మిడిదొడ్డి ఎల్లయ్య : 

అచల సాంప్రదాయ మార్గంలోనున్న తన తండ్రి అడుగుజాడల్లో మిడిదొడ్డి 
ఎల్లయ్య ఎన్నో తత్వాలు రాశాడు. అన్నీ అచల సంప్రదాయ మార్గానికి చెందినవి. 
టంకర టీకదాసు : 

హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన టంకర టీకదాసు గొప్ప 
తత్వకవి. అనేక కీర్తనలు తత్త్వాలు రాశాడు. 


36 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


బూనీడు ఊశన్నగౌడ్‌ : 

మద్దూరు మండలం బూనీడుకు చెందిన ఊశన్నగౌడు గురువుపై తత్వాలు 
రాశాడు. 
దోరేపల్లి బుచ్చయ్య: 

వింజమూరు భక్తమండలి సభ్యుడు, మిడిదొడ్డి ఎల్లయ్య శిష్యుడు అయిన 
దోరేపల్లి బుచ్చయ్య గురువుపై తత్వాలు రాశాడు. 
రాంపురం శ్రీనివాసులు : 

మల్మిదాసు శిష్యుడు, రాంపురం గ్రామ నివాసి అయిన శ్రీనివాసులు గురువు 
మీద తత్వాలు రాశాడు. 
పి.రఘుపతి రెడ్డి : 

నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రఘుపతి రెడ్డి 
అచల సంప్రదాయ మార్గంలో అనేక తత్వాలను రచించాడు. 
వేంకటరంగాచార్యులు : 

చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామానికి చెందిన వేంకట 
రంగాచార్యులు పలు తత్వాలను రచించాడు. 


4. శతక సాహిత్యం 


తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానిది అగ్రస్థానం. ఈ శతకాలలో 
మొదటగా భక్తి ప్రధానంగా సాగిన రచనలు వెలువడ్డాయి. అనంతరం సామాజిక 
అంశాలతో కూడిన శతకాలు వెలువడుతున్నాయి. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక 
సాహిత్యం వరకు బహుళ ప్రజాదరణ పొందిన సాహిత్య ప్రక్రియ శతకం. ఈ శతకం 
మొట్టమొదటగా సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చింది. శతకానికి సంఖ్యానియమం, 
మకుట నియమం, ఛందోనియమం, ప్రాస నియమం, వృత్త నియమం ప్రధానం. 
శతకంలో వంద, వందకు పైగా పద్యాలుండటం సాధారణం.కొందరు శతకాలనే 
కాక ద్వి, త్రిశతకాలను కూడా రచించారు. శతకాలను చాలా మంది భక్తినే 
(ప్రధానాంశంగా తీసుకుని శతకకారులు రచించారు. అనంతరం వ్యక్తాశయం పొంది 
వైయుక్తిక శతకాలు ఆవిర్భవించాయి. ఎక్కువగా భక్తి నీతి, వైరాగ్య, శృంగార, అధిక్షేప, 


ఆధునిక సాహిత్య చరిత్ర 37 


వ్యంగ్య, హాస్య, సాంఘిక శతకాలు రచించబడ్డాయి. తెలుగు సాహిత్యంలో తొలిశతకం 
మల్లికార్జున పండితారాధ్యుని “శివతత్త్వ సారం”. తెలుగు శతకం వస్తువులోనూ, రచనా 
విధానంలోనూ, శైలిలోనూ ఆత్మాశ్రయంగా సాగిన సాహిత్య ప్రక్రియ. 
ఆసూరి మరిగంటి చెన్నకృష్ణమాచార్యులు : 

జడ్చర్ల తాలుకాలోని గంగాపురం గ్రామానికి చెందినవాడు ఆసూరి మరిగంటి 
చెన్నకృష్ణమాచార్యులు. ఆ గ్రామంలో వెలిసిన శ్రీ లక్షీచెన్నకేశవస్వామి దేవాలయ 
ఆస్థానాచార్యుడు. ఇతడు రచించిన “శ్రీమీనాంబర పర్శవేది ప్రభు శతకం” మత్తేభవి క్రీడిత 
వృత్తాలలో ఉన్నది. గంగాపురానికి సమీపంలో గల మీనాంబరం పుణ్యక్షేత్రం గురించి 
విపులంగా వర్ణించిన శతకరాజమిది. ఈ శతకాన్ని చించాపట్టణం గోమఠం 
లక్ష్మణాచార్యులు పరిష్కరించాడు. ఈ శతక పీఠికలో మీనాంబర పుణ్యక్షేత్ర చరిత్రను, 
విశిష్టతను సంక్షిప్తంగా పేర్ళొనడం జరిగింది. ఈ శతకాన్ని “మీనాంబర మందిరాధిపతి 
శంభోపర్శవెదీ ప్రభో” అనే మకుటంతో రచించడం జరిగింది. 


కరుణాసాగర హేమహేశ్వర మహా కైలాసవాసాహరా 
ధరదుస్సంగశతృభీ కరక్రతు ధ్వంసాబ్దజాతామరా 
దరభస్మాసురసతృపారబుషీం ద్రాధారమమ్మేలరా 
వుర మీనాంబరమందిరాధిపతి శంభో పర్శవేదీప్రభో 


ప్రతికంఠం శ్యామరాజు ; 

భూత్సూర్‌ మండలం భట్టుపల్లిలో జన్మించిన ప్రతికంఠం శ్యామరాజు జిల్లాలో 
ప్రసిద్ధ హరికథా గాయకుడు. ఇతని సోదరుడు ప్రతికంఠం రామరాజుతో కలిసి 
జంటగా హరికథలు చెప్పేవాడు. వీరిద్దరూ కలిసి అనేక రచనలు చేశారు. శతకాలు, 
పద్యకావ్యాలు, నాటకాలు, హరికథలు మొదలైన రచనలు చేశారు. జిల్లాలోని 
సంస్థానాలలో అనేక సన్మానాలు పొందారు. శ్యామరాజు శ్రీశ్రీ తిరుమల వేంకటేశ్వర 
శతకాన్ని రచించాడు. ఇతని శైలి సలక్షణంగా ఉండి సరళంగా ఉంటుంది. 
చంపకోత్సలమాలల్లో రచించిన ఈ శతకంలో “శేష భూధరపతీ వర తిర్మల 
వేంకటేశ్వరా!” అనే మకుటంతో రచన సాగింది. ఇందులో విద్యా లక్షణం, విద్యా 
ప్రయోజనం, కవితా లక్షణం, కవితా ప్రయోజనాల గురించే కాక భార్య భర్తల 
లక్షణాలు, తండ్రికొడుకుల సంబంధాలు వంటివి చెప్పబడ్డాయి. ఉదాహరణకు. 


38 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


విద్యలకున్‌ ప్రయోజనమువిత్తసు సంగ్రహమేయటంచునే 
యుద్యమమేని యబ్చిన మదోద్ధతులై శ్రుతిశాస్త్ర నీతిసం 
పద్యుత ధర్మవర్తనము మానెడు కొందఅ విద్య లెట్లు స 
ద్విద్యలు శేష భూధర పతీ వరతిర్మల వేంకటేశ్వరా ! 


వంటి పద్యాలలో విద్య యొక్క ప్రయోజనాలు తెలుపడ్డాయి. అలాగే ఇందులో మిత్ర, 
యోగి, సత్య సుగుణలక్షణాలు పేర్మొనబడ్డాయి. 
భట్టరాజు రామకృష్ణయ్య : 

వీరిది ఇప్పటూరు గ్రామం. 'శ్రీకృష్ణోత్తర శతనామావళి శతకం” వీరి ముద్రిత 
రచన. గో.క. సంచికలో ఈ శతక పద్యాలు ఆరు ఉన్నవి. 


స్‌ శ్రీమానితకురుమతిగిరి 
ధామపరంధామ సుగుణధామ జలధార 
శ్యామరిపుభీమ విక్రమ 
సోమార్యమనయన రామ సోదర కృష్ణా! 
జాలిగే నారాయణదాసు : 
అచల సాంప్రదాయానికి చెందిన 'సమరసానంది జాలిగా నారాయణదాసు 
“శ్రీపూర్ణానంద శతకం” రచించాడు. ఇది సీసమాలికలో రచించబడింది. “పరమగురు 
ఆగయార్య శ్రీ ప్రభువరేణ్య ధరణి జాలిగె నారాయణ దాసపోష” అనే మకుటంతో 
రచించబడింది. ఇందులో అచల సాంప్రదాయ సిద్ధాంతాలను, ఎరుక యొక్క బోధను 
వివరంగా వివరించబడింది. 
జనులార వినరయ్య జనన మరణంబులన్‌ 
తొలగిపోయితె చాలు కలిమిలేక 
గురుముఖంబున నిజము నెరిగినభావంబు 
నేరగింపబూనితి స్థిరముగాను 
యెరుకనేటి కలలోనే నేను మీరును జగము 
స్పష్టిగలగుచునుండే చూడరయ్యా 
నా నయోనుల యందు నాన విధంబుల 
రొకపోకలునాయె జోకముగను 


ఆధునిక సాహిత్య చరిత్ర 39 


యిట్టి జూకముల్‌ విడియుంటే యింతకన్న 
సౌఖ్యములు లేవు అవనిలో సమసి చూడ 
పరమగురు ఆగయార్య శ్రీ ప్రభువరేణ్య 
ధరణి జాలిగే నారాయణ దాస పోష 


కంబం వీరరామయ్య : 
ఇతడు బాలానగర్‌ నివాసి. ఇతని రచన శ్రీమద్రామలింగ శతకం. ఇది 
షాద్‌నగర్‌ తాలూకాలోని రామేశ్వరంలో వెలిసిన రామలింగేశ్వరునిపై రచించబడింది. 
ఈశతకం అంత్యప్రాసలతో ప్రాఢంగా ఉంటుంది. 
కాకర్లపాడు భీంసేన్‌ రావు: 
జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో 1921లో జన్మించిన కాకర్లపాడు 
భీంసేన్‌రావు. ఇతడు 'భీమశతకంిను భీమి అనే మకుటంతో రచించాడు. ఇందులో 
నీతి పద్యాలు కలవు. 
చెడ్డవాని జేవ దొడ్డ వాడైనను 
చెడును, పొందు బాధ, కీడు గనును 
నినుము జేరియున్న ననలము సమ్మెట 
పెట్లు తినిన రీతి, వినుము భీమ! 
లక్షయ్య : 
ఇతడు ఊట్టూరు నివాసి. కాశీ విశ్వేశ్వర శతకాన్ని రచించాడు. 
తోటపల్లి కృష్ణమూర్తి : 
పాలమూరు జిల్లాలో పాలమూరు సాహితీ సమితిని స్థాపించి అనేక 
(గ్రంథాలను, సాహిత్య కార్యక్రమాలను చేపట్టిన తోటపల్లి కృష్ణమూర్తి విశ్రాంత తెలుగు 
పండితుడు. అనేక రచనలు చేసిన గ్రంథకర్త. ఎక్కువగా ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలపై 
శతకాలను, పద్య కావ్యాలను రచించిన సృజనళీలి. 1957లో మొట్ట మొదటగా శ్రీ 
తిరుమల దేవశతకాన్ని రాసి ప్రచురించాడు. ఆ తర్వాత శ్రీకన్యకాపరమేశరీ శతకం, 
మాట నిజం, హనుమత్‌ శతకం, శ్రీ లక్ష్మీనరసింహ్మ శతకం, సాయిస్తుతి శతకాలను 
రచించాడు. 


40 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


హరియింతువు పాపంబుల 

జరియింతువు భక్తవరుల స్వాంతములందున్‌ 
గురియింతువు కరుణార్వురి 

తిరుపతి భూధరనివాస ! తిరుమల దేవా! 


తోటపల్లి కృష్ణమూర్తి కోయిలకొండ మండలం మనికొండ నివాసి. వీరు 
శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున స్వామి మీద అక్షరాది క్రమంలో “మల్లికార్జున 
ప్రార్ధనావళి అనే భక్తి గేయ కావ్యాన్ని రచించాడు. “అ” నుంచి జి వరకు సరళ 
పదాలలో రచించిన ఈ గేయాలన్నీ అతని నిర్మల భక్తి భావాన్ని చాటి చెప్తాయి. 

ఈయన 'జ్ఞానామృతం” అనే గ్రంథాన్ని రచించాడు. 'జ్ఞానామృతం'” అనేది 
శ్రీమద్భగవద్గీత యొక్క సారాంశం. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో గీతా తత్వాన్ని 
“జ్ఞానామృతం'గా రచించాడు. 

“రామాయణ మణులు అనే హితోపదేశ (గ్రంథాన్ని “హనుమత్‌ వైభవం” 
పేరుతో ఆంజనేయుని చరిత్రను రచించాడు. రామాయణంలో హనుమంతుని పాత్రను 
కృష్ణమూర్తి చక్కగా కథా చిత్రణచేశాడు. 
చౌడూరి గోపాలరావు : 


జిల్లాలో చౌడూరి గోపాలరావు పేరు వినని వారు చాలా అరుదు. పద్య 
కవిగా , వచన రచయితగా, పాలమూరు సాహితీ సమితి నిర్వాహకుడుగా జిల్లాలో 
అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి సమితిచే పలు గ్రంథాలను ప్రచురించాడు. 
కొడంగల్‌ లో వెలిసిన లక్ష్మీవేంకటేశ్వరుని మీద “శ్రీ లక్ష్మీవేంకటేశ్వర శతకం”ను, 
“కూడల సంగమేశ్వర శతకం” ను రచించాడు. కన్నడలో బసవ వచనాలు ప్రసిద్ధి 
సమాజంలో వేళ్ళూనుకున్న అనేక దుస్సంప్రదాయాలను, మూఢత్వాలను బసవేశ్వరుడు 
త్యజించి సంఘసంస్మరణాభిలాషియై అనేక వచనాలను రచించాడు. వీటినే తెలుగులో 
గోపాలరావు 'కూడల సంగమేశ్వర శతకం” గా రచించాడు. దీనిని 1979లో 
(ప్రచురించాడు. “కూడల సంగమేశ్వరా' అనే మకుటంతో ఈ శతకం సాగింది. 


ఆలయమొక్కటే హరిజనావలికంతకు నీరమొక్కటే 

తేలిన శౌచయాచమవతీరుకు జూడ కులమ్ములొక్కటే 

మేలగు నాత్మశోధనకు మేలు ఫలంబులు నొక్కటె గదా 

నేలెడి దర్శనాధులకు యెతగకూడల సంగమేశ్వరా! 
వంటి పద్యాలు సంఘ సంస్క్మరణోద్యమానికి అద్ధం పట్టాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 41 


వీరు ఐదు కథలను రచించారు. ఈయన రచించిన లచ్చి నవ్వింది, చంపు 
సమాజం కథలు సారస్వత జ్యోతి పత్రికలో ప్రచురించబడ్డాయి. 

విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్త, రచయిత, కవి అయిన చౌడూరి గోపాల 
రావు “హిందూ జీవన పద్ధతి” అనే గ్రంథాన్ని రచించాడు. ఈ [గ్రంథంలో ఎన్నో 
అమూల్యమైన విషయాలను తెలిపాడు. వైదిక వాజ్మయం, వర్ణాశ్రమ వ్యవస్థలు, ధర్మార్ధ 
కామమోక్షాలు, పురుషార్థాలు మొదలైన విషయాలను వివరించాడు. 

అంతేకాక ఆలోకనంి పేర 10 వ్యాసాల సంపుటిని వెలువరించాడు. 
ఇందులోని వ్యాసాలన్నీ వివిధ సాహిత్య పత్రికల్లో ప్రచురితమయ్యాయి. భారతీయ 
సాహిత్య, సాంస్కృతిక, ధార్మిక మూలాల ఆధారంగా ఈ రచనలు చేశాడు. 
దామరగిద్ద నీలి రామప్ప: 


దామరగిద్దలో జన్మించిన నీలిరామప్ప విశ్రాంత ఉపాధ్యాయుడు. మాతా 
మాణికేశ్వర భక్తుడు ఆమెపై “శ్రీశ్రీశ్రీ మాత మాణికేశ్వరి శతకం” ను రచించాడు. 
ఇందులో భక్తి, జ్ఞాన, వైరాగ్యాది అంశాలు వివరించబడ్డాయి. ఆటవెలదిలో సాగిన 
ఈ పద్యాలు “మాతా! యోగ మహిత, మాణికాంబ!” అనే మకుటంతో రచించాడు. 
దీనిని 1989లో ముద్రించాడు. ఉదాహరణకు 
అన్ని వున్నవాడు అజ్ఞాడు యనబడు 
ఏమిలేనివాడు - వెజ్టిగాడు 
ఉండి లేనివాడు - ఉత్తమ యోగిరా! 
మాత! యోగమహిత, మాణికాంబ! 


వంటి పద్యాలు అలవోకగా పరఠితుల్ని చదివింపజేస్తాయి. ఇతడు ఇంకా 
“మాతమహిమలు -మహితోక్తులు”, “భక్తి గీతాలు అనుష్టానం” అనే రచనలు చేశాడు. 

శ్రీమాత మాణికేశ్వరి మహితోక్తుల గ్రంథంలో 'భజన, సేవ, పునర్జన్మ, 
భక్తుడు, కర్మఫలం, గురువు, మతం” వంటి విభిన్న అంశాలపై ఉపయుక్త సూక్తులను 
నీలి రామప్ప భక్తులకు అందించాడు. 


ఏ.బాలాజి ; 


హన్వాడ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన ఏ. బాలాజి 1985లో 
జన్మించాడు. ఇతని ఏకైక శతక రచన “పైస”. ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1972లో 
మరణించాడు. ఇతడు విద్యార్థి దశనుంచే ఎన్నో గేయాలు, పద్యాలు రాసేవాడు. ఈ 


42 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శతకాన్ని 1991లో పాలమూరు సాహితీ సమితి ముద్రించింది. ఈ శతకం ప్రబలశక్తిని 
రక్తిని పైసనేను” అనే మకుటంతో సాగింది. పైసకున్న శక్తిని, రక్తిని ఈ శతకంలో 
వర్ణించాడు. 

నేను గలుగక నెవ్వడే గాని సుఖము 

లను భవింపగ లేడు, నేనవసరముల 

దీర్చు సాధనమునను గూర్చుమయ్య 

ప్రబలశక్తిని రక్తిని పైస నేను 

మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన సి.బుచ్చయ్య “శ్రీ నీలకంఠ శతకము” 

ను రచించాడు. “నీవే దిక్కు నాకు నీలకంఠ” అనే మకుటంతో ఈ శతక రచన 


సాగింది. నీలకంఠుడైన శంకరునిపై రచించిన శతకమిది. వీరన్నపేటలో వెలిసిన 
నీలకంఠేశ్వరుని స్వామిపై 120 పద్యాలతో రచించిన భక్తి శతకమిది. 


ప్రేమ లేక నీదు నామంబు దలచిన 
నేమి ఫలము లేదు భూమియందు 
భక్తి గల్గిమదిని భజియింతురా శివ 


నీవె దిక్కు నాకు 'నీలకంఠి 


బుచ్చయ్య రచనా శైలికి ఈ శతకము నిదర్శనం. రాకమగిరీశ శతకం, పాలమూరు 
తిరుమలేశ శతకం, శ్రీగిరిమల్లికార్డున శతకం, బస్వలింగ శతకం, పాండురంగ 
శతకం, యాదగిరి నృసింహస్వామి శతకం, క్షీరనగరాంజనేయ శతకం, కొలిమిగుండ్ల 
వీరభద్ర శతకం, శ్రీ సత్యసాయి శతకం, ప్రేమ నీతి శతకం మొదలైనవి వీరి అముద్రిత 
శతకాలు. ఇవేగాక పద్య, గేయ, అనువాద రచనలు చాలా చేశాడు. అవికూడా 
అముద్రితాలే. 


కెంచె వెంకట్రాములు ; 


నారాయణపేట పట్టణానికి చెందిన కెంచె వెంకట్రాములు 1986లో 


జన్మించాడు. ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. పద్య రచన పట్ల ఆసక్తిగల ఈ రచయిత 
తొలి రచనగా “భావనాబుషి శతకము”ను రచించాడు. “మహిత గుణశీల భావనా 
మౌని చంద్ర” అనే మకుటంతో తేట గీతిలో ఈ శతకం రాయబడింది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 43 


జగతిలో మృకండు మహర్షి జననమొందె 
ఆ మహర్షి మార్మండేయుడను తనయుని 
బడసె ఘన తపోమహిమచే పుడమియందు 
మహిత గుణశీల భావనా మౌనిచంద్ర 


వంటి పద్యాలు పద్మశాలి వంశ చరిత్రను తెలిపేవి ఇందులో చాలా ఉన్నాయి. ఈ 
శతకంలో అనుబంధంగా పద్మశాలి వంశగోత్రాలను ఇవ్వడం జరిగింది. 


వరకవుల నరహరిరాజు : 


దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన వరకవుల నరహరిరాజు 
పద్యకవిగా, కళాకారుడిగా, సంగీత దర్శకుడిగా జిల్లా వాసులకు చిరపరిచితుడు. 
పద్యకావ్యాలను, శతకాలను రచించాడు. సంగీత, సాహిత్యరంగాల్లో మూడు 
దశాబ్దాలుగా కృషి చేస్తున్న నిత్యకృషీవలుడు. నటునిగా అనే వురస్మారాలు 
పొందడమేగాక అనేక వర్ధమానకళాకారుల్ని తయారు చేసిన చరిత్ర ఇతనిది. జిల్లాలో 
నాటక రంగానికి మంచి పేరును తీసుకు వస్తున్న నరహరిరాజు బహుగ్రంథ రచయిత. 
శతకాలలో శ్రీ షిరిడిసాయి శతకం, శ్రీమారుతీ శతకాలను రచించాడు. 'సన్నుతింతు 
షిరిడి సాయినాథ) అనే మకుటంతో షిరిడిసాయి శతక రచన సాగింది. 


సాధు జనులకెల్ల సాధువుగా నుండి 

సిద్ధ జనులకెల్ల సిద్ధుడవయి 

పరమభక్తులకును పరమాత్మవైతివి 

సన్నుతింతు షిరిడి సాయినాథ 
వంటి పద్యాలు భక్తి భావగర్భితములైన అక్షర నైవేద్యాలు. ఇలాంటి పద్యాలు ఈ 
శతకం నిండా పరుచుకుని పఠితుల్ని చదివింపజేస్తాయి. 
చెరుకుపల్లి వేంకటదాసు: 

నర్వ మండలం పాతర్చేడులో జన్మించిన చెరుకుపల్లి వేంకటదాసు కవిగా, 

కళాకారునిగా, సంగీతకారుడిగా, హరికథా కళాకారుడిగా, నటునిగా ప్రసిద్దుడు. 
అనేక రచనలు చేశాడు. శ్రీ మన్నెంకొండ వేంకటేశ్వర శతకం, శ్రీ కడపరాయ 


వేంకటేశ్వర శతకాలను రచించాడు. ఈయన విశ్రాంత తెలుగు పండితుడు. కడపరాయ 
వేంకటేశ్వర శతకం “కడ్బరాయడా” అనే మకుటంతో ఉత్సలమాలలో రచించబడింది. 


44 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


తిరుపతి నుండి కడపకు వచ్చి అక్కడ పూజలందుకొని ధన్వాడ మండలం గునుముక్ష 
కొండపై వెలిసిన కడప వేంకటేశ్వరుడిని భక్తితో అర్చించిన శతకమిది. ఈ శతకంలో 
మత్స్య, కూర్మ, వరహా, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, 
బుద్ధ, కలికావతారాలను వర్ణించడమేగాకుండా ఆ అవతార లీలలను సంక్షిప్తంగా 
పేర్మొన్నాడు. 
డాక్టర్‌ క.బాలస్వామి : 

మరికల్‌ మండల కేంద్రానికి చెందిన డా॥ కె.బాలస్వామి కవిగా, రచయితగా 
జిల్లా వాసులందరికీ చిరపరిచితుడు. వీరు విశ్రాంత తెలుగు పండితులు. పద్య కవిగా, 
వచన కవిగా, గేయకవిగా అనేక రచనలు చేశాడు. “తెలుగు లెస్స, శ్రీలలితా స్తుతి” 
అనే శతకాలను రచించాడు. “తేనెలొలికించు నాతేట తెలుగు లెస్స” అనే మకుటంతో 
తేటగీతి వృత్తంలో “తెలుగులెస్స” శతకాన్ని రచించాడు. తెలుగు సాహిత్యాన్ని 
సుసంపన్నం చేసిన 115 మంది ప్రాచీన, ఆధునిక కవులను స్తుతిస్తూ ఈ శతకాన్ని 
మధురంగా రచించాడు. ఒక రకంగా ఇది తెలుగు కవుల పద్య కదంబమనవచ్చు. 
ఏ ఏ కవి ఎలాంటి రచనలను చేశాడో, అవి తెలుగు జాతికి ఎలా ఉపయోగపడ్డాయో 
ఈ శతకంలో కవి పేర్కొన్నాడు. ఇందులో గోన బుద్దా రెడ్డిని స్తుతిస్తూ... 


గోన భూపతి ద్విపదలో కొసరి కొసరి 
రంగనాథరామాయణ రమ్యకావ్య 
రచన జేసెను రమణీయ రసములొల్మ్క 
తేనెలొలికించు నా తేట తెలుగులెస్స 


అంటాడు ఇలాంటి సుకవుల స్తుతి పద్యాలు ఈ శతకానికి నిండుదనం చేకూర్చాయి. 

ఈయన పాలమూరు జిల్లాకు సొబగులు అద్దుతున్న కృష్ణవేణి నది గురించి 
కృష్ణవేణీ వైభవం” పేరున పద్యకావ్యాన్ని రచించాడు. 221 కంద పద్యాలలో రచించిన 
ఈ పద్యకావ్యం కృష్ణా పుష్కర సందర్భంగా వెలువరించబడింది. ఇందులో కృష్ణవేణి 
జననం, కృష్ణాతీర క్షేత్రాలు, దాని ఉపనదులు, కృష్ణాతీర కవి పండితులు వంటి 
శీర్షికలతో ఈ పద్య కావ్యాన్ని ఛందోబద్ధంగా రచించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 45 


శ్రీ వరదాయినివై మము 

పావన మొనరించి పాపపంకిలమెల్లన్‌ 
బోవగ జేయుము శుభమున 

దేవతవై కృష్ణవేణి దీవెనలిమ్మా ! 


అలాగే “ఆమనగంటి అమ్మ మా కాళికమ్మ నుతి” అనే పద్య కావ్యాన్ని రచించాడు. 
“కొండా బస్వరాజి అనే పుస్తకాన్ని రచించాడు. ఇందులో కొండా బస్వరాజు చేసిన 
శరణతత్వాన్ని, బసవతత్త ప్రచారాన్ని రచయిత కొనియాడాడు. ప్రసిద్ధ పరిశోధకుడు 
నాగలింగ శివయోగి జీవిత చరిత్రను 'యోగావతారం రుష్యశివయోగి” అనే పేరుతో 
రచించాడు. శివయోగి పాలమూరు జిల్లాలో అనేక ప్రసిద్ధ తాళపత్రగ్రంథాలను 
సేకరించి వెలుగులోకి తెచ్చాడు. ఈ (గ్రంథంలో రచయిత శివయోగి పూర్వాశ్రమం, 
విద్యాభ్యాసం, గురుదర్శనం, సాహిత్యసేవ, అముద్రిత - అలభ్య గ్రంథాలు, సన్మానాలు 
- సత్మారాలు, ముద్రిత సాహిత్యం గురించి వివరించాడు. 'గౌరీవిలాస కావ్యానుశీలనం' 
వీరి సిద్ధాంత గ్రంథం. 
కర్నాటి భీమలింగం గౌడ్‌: 

ఇతడు భక్తిపూరితమైన అనేక ఆధ్యాత్మిక రచనలు చేశాడు. ఇతడు 1957లో 
ఊర్మొండపేట మండలం గుండ్లకుంటపల్లిలో జన్మించాడు. శ్రీ మద్భగవద్గీత పై బతుకమ్మ 
పాట, బుర్రకథ, బైరాగి పాట, పద్య శతకం, సుందరాకాండ పద్య కావ్యం, తాత్సర్య 
సహిత శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ పద్య శతకం, శ్రీ 
మధురా-కాశీయాత్ర పద్య శతకం, శ్రీ కృష్ణాష్టోత్తరములు పద్య శతకంలను రచించాడు. 
“శ్రీమద్భగవద్గీత పద్య శతకం” భగవద్గీత ఆధారంగా రచించిన భక్తి పద్య శతకం. 
భగవద్గీతలోని 18 పర్వాలలోని జ్ఞాన, ధ్యాన, కర్మ, భక్తి, మోక్ష యోగ శ్లోకాలను 
సీస పద్య రూపంలో రచించిన శతకమిది. “గీత నుడివెను కృష్ణుడి రీతిగాను, సకల 
శృతి శివ సారమై సాగెనిట్లు” అనే మకుటంతో రచించిన ఈ శతకంలో భగవద్గీత 
సారాంశాన్ని మనముందుంచాడు. అలతి అలతి పదాలతోనే ఈ పద్య శతకాన్ని కవి 
ఆధ్యాత్మిక గంధంగా తీర్చిదిద్దాడు. 


మంగళ సూత్రాన మణుల గ్రుచ్చినయట్లు 
జగమెల్ల పరమాత్మ జందెమగును 
సకల, భూతములందు చక్కటి బీజంబు 


46 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వస్తు తత్త్వంబుతో ఒదిగినాడు 
మూడ గుణంబుల మోహంబు నొందించ 
త్రిగుణమ్ములకును నతీతుడతడు 
త్రిగుణాత్మకంబైన దివ్య మాయన దా 
నరతంబు భజయింతు నిన్ను మదిలో 


మాయ దాటంగ శక్తిని మనస్సు నిమ్ము 
నిన్నె ధ్యానింతు నిత్యంబు నన్ను (బోవు 
గీత నుడివెను కృష్ణుడే రీతిగాను 

సకల శృతి శివ సారమై సాగెనిట్లు 


వీరు 'సుందరకాంది అనే పద్యకావ్యాన్ని కూడ రచించాడు. 'సుందరకాండిను 
భీమలింగం గౌడ్‌ తనదైన శైలిలో, సరళమైన భాషలో పద్యకావ్యంగా రచించాడు. 


సుందరం రామనీ రూప సుందరంబు 
సుందరీ మాత సీతమ్మ సున్నితాంగి 
సుందరంబు రామాయణం సుందరంబు 


సుందర హనుమా నీ భక్తి సుందరంబు 


18 పర్వాల భగవద్గీతను ఇతడు పర్వాల వారీగా భైరాగి పాటగా, ఉయ్యాల 
పాటగా రచించాడు. 'నందామయ గురుడనందామయ, ఆనందముగ గీత 
విందామయ” అనే పల్లవితో శ్రీమద్భగవద్గీత భైరాగిపాటను, “ద్వాపరాంతంబున 
ఉయ్యాలో ధర్మంబు చెడిపోయి ఉయ్యాలో” అంటూ శ్రీమద్భగవద్గీత ఉయ్యాలపాటను 
రచించాడు. జిల్లాలో భగవద్గీతను ఇలా బైరాగిపాటగా, ఉయ్యాల పాటగా రచించింది 
ఇతనొక్కడే కావడం విశేషం. 


కుంచకూరి బుచ్చిలింగం : 

జడ్చర్లకు చెందిన కుంచకూరి బుచ్చిలింగం నిరంతర అధ్యాత్మిక 
చింతనాపరుడు. శ్రీ శాంభవీ సమర్పనం, అంబా శతకం, శ్రీరామ శతకం, శ్రీ 
సాయిరామ శతకం, గిరిజారమణ శతకం, లలితా శతకం, గురుస్తుతి, సాయిదేవ 
త్రిశతి, శ్రీ గణనాథ శతకం, శ్రీ నరసింహ శతకం, నంది వడ్డేమాను చెన్నకేశవ 


శతకం వంటి శతకాలను రచించాడు. “శ్రీ శాంభవి సమర్భనంి ఈ కవి మొదటి 


ఆధునిక సాహిత్య చరిత్ర 47 


శతకం. ఇందులో దేవీ తత్త్వం వర్ణించడింది. ఈ శతకం శాంభవీ” అనే మకుటంతో 
మత్తేభం, శార్దూల వృత్తాలలో రచించబడింది. 


శిలలో శిల్పము రీతి దీర్చుకొనగా సిద్ధించు సౌందర్యమా! 
తిలలం దైలమువోలె విశ్వమయమై దీవించు విజ్ఞానమా ! 
పలుయత్నంబులు జేసి పిండుకొనెనౌ, ప్రాపంచి కాంతర్యమా! 
వెలుగై హృత్మురూరాంతరస్థమగు చిద్విద్యుద్యుతీ ! శాంభవీ! 


కుంచకూరి బుచ్చిలింగం గొల్లపల్లి ఆశ్రమ అధిపతి అయిన రామేశ్వర 
నందగిరి స్వామిపై “పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి జీవిత చరిత్ర” 
అనే గ్రంథాన్ని రచించాడు. 

జడ్చర్ల మాజీ శాసన సభ్యులు కొత్త కేశవులు యొక్క జీవిత విశేషాలతో 
కుంచకూరి బుచ్చిలింగం “స్మృతి మంజూష అనే (గ్రంథాన్ని తన సంపాదకత్వంలో 
వెలువరించాడు. అలాగే “పరోపకార్థమ్‌ ఇదం శరీరమ్‌’ అనే (గ్రంథాన్ని కూడా తన 
సంపాదకత్వంలో వెలువరించాడు. 
డాక్టర్‌ ఉమ్మెంతల మహేశ్వర్‌ : 

గీతాతత్త్వ ప్రచారాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న మహేశ్వర్‌ భాగవత 
ప్రవచనకారుడు, ప్రచారకుడు. ఇతడు భక్తిమాల, కుచేలోపాఖ్యానం, విద్య పరమార్థం, 
భజగోవిందం వంటి రచనలు చేశాడు. శ్రీ కృష్ణునికి ప్రాణ మిత్రుడు కుచేలుడు ఈ 
కుచేలుని పేరు మీదనే 'కుచేలోపాఖ్యానం”? పద్య శతకాన్ని ఈ కవి రచించాడు. 
ఇందులో కుచేలుని దాతృత్వ గుణం వివరింపబడింది. 


మతమని కులమని ప్రభుతయె 

మతిజెడి హద్దులను గీయమని దేశములో 
మతి మంతులు గుణవంతులు 

ప్రతిభా వంతులను వెనుక బడిరిక రామా! 


వీరు 'నిత్యస్తోత్రమంజరి, 'కార్యకర్తల కరదీపిక” అనే స్తోత్ర గ్రంథాల్ని ప్రచురించారు. 


48 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కొంకతి నర్సింహులు : 

అతి బీద చేనేత కుటుంబంలో జన్మించిన కొంకతి నర్సింహులు చదివింది 
ఏడవ తరగతి వరకైనా తన ప్రతిభా సంపత్తితో సాహితీ వ్యవసాయం చేస్తూ పట్టు 
కవిత్వాన్ని జరీ పద్యాలను అల్లుతూ సాహితీ చీరను నేస్తున్నాడు. తిపుడంపల్లిలో 
నారాయణమ్మ, గంగన్న దంపతులకు జన్మించిన కొంకతి నర్సింహులు సాహిత్యంపై 
అభిరుచితో చిన్నప్పట్నుంచే పద్యాలను అలవోకగా రాస్తూ తన (ప్రతిభను 
చాటుకుంటున్నాడు. 'సుగుణధారి అనే శతకాన్ని “పరమసుగుణ ధీర! భరతవీర! 
అనే మకుటంతో వెలువరించాడు. “శ్రీవేంకటేశ్వర శతకం, జానకి పతీ శతకం, 
పద్మశాలి శతకం, చౌడేశ్వరీ శతకం వంటివి వీరి అముద్రిత రచనలు. ఇతని పద్యాలు 
సరళసుందరాలేకాక సుగుణ ధారలు. 'సుగుణధారి శతకంలో సామాజికాంశాలే 
కాక, నైతిక విలువల వంటి సందేశాలున్నాయి. ముందుగా వేమనను స్తుతించి శతకాన్ని 
ఆరంభించాడు. 


పరులసేవలోన। పరమార్థమున్నది 
అనుసరించిచూడ ! హాయిగలుగు 
ఫలితమాశపడక ! పాటుపడుటెమేలు 


పరమసుగుణధీర! భరత వీర! 
వంటి పద్యాలను చదువుతూంటే మనకు వేమన పద్యాలు గుర్తుకు వస్తాయి. 
డాక్టర్‌ నర్వా నారాయణరావు : 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ నర్వా నారాయణరావు 


విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. ఇతడు తెలుగులో 'శ్రీనివాస వైభవము” పేరుతో శతకాన్ని 
రచించాడు. “శ్రీనివాస! భక్త చిద్విలాస!” మకుటంతో మధురంగా సాగిన రచన ఇది. 


వందనంబు విస్వవందిత గోవింద 
వందనంబు భక్తపారిజాత 
వందనంబు శౌరి వారిజలోచనా 
శ్రీనివాస! భక్త చిద్విలాస! 


శ్రీవేంకటేశ్వరున్ని భక్తితో కొలచిన శతకమిది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 49 


సత్యసాయి భక్తుడు అయిన నర్వా నారాయణరావు 'శ్రీ సత్యసాయి వైభవం” 

అనే పద్యకావ్యాన్ని రచించాడు. సత్యాన్ని అహింసను, నీతిని, శాంతిని ప్రభోధించిన 
సత్యసాయిని గూర్చి ఈ కవి... 

నిత్యధర్మమూర్తి సత్యసాయీశుడు 

నిర్వికారుడతడు నిర్గుణుండు 

పర్తి వాసుదలప పారిపోవునశాంతి 

పర్తి సాయి పదము పాపహరము అంటాడు. 
బండ బాలకిష్టయ్య : 


కోస్టి మండల కేంద్రానికి చెందిన విశ్రాంత తెలుగు అధ్యాపకుడు బండ 
బాలకిష్టయ్య శ్రీ హనుమచ్చతకాన్ని రచించాడు. ఇది “స్వామి! సమీరపుత్ర! నిను, 
సన్నుతి జేసెద నెల్లవేళలన్‌!” అనే మకుటంతో రచించబడింది. ఉత్సలమాలలో 
రచించబడ్డ ఈ శతకం ఆంజనేయస్వామి భక్తి వైశిష్ట్యాన్ని చాటిచెప్పింది. ఏకప్రాసతో 
(మారం) రాసిన ఈ శతకంలో ఆంజనేయుని గుణగణాలు, ధైర్య సాహసాలే 
గాక, సామాజికాంశాలను కూడా (ప్రస్తుతించాడు. 


శ్రీ మిథిలాత్మజారమణ చిత్త వశీకర ! ఆంజనీసుపు 

త్రా ! మణికర్ణ కుండల విరాజిత, సుందరవక్ర! రామ నా 

మామృత సత్ఫ్సోరవర విహార ! సుమేరు శరీర ! శ్రీకరా 

స్వామి ! సమీరపుత్ర ! నిను, సన్నుతి జేసెద నెల్లవేళలన్‌ 
గన్నోజు శ్రీనివాసాచారి: 

సీనియర్‌ తెలుగు పండితుడిగా పనిచేస్తున్న గన్నోజు శ్రీనివాసాచారి “శ్రీ 
రామడుగు గురుబ్రహ్మ యోగీంద్ర భూమ సిద్దాంత బోధాకంద త్రిశతి” అనే శతకాన్ని 
రచించాడు. “భూమా” అనే మకుటంతో రచించిన ఈ శతకంలో అచల తత్వాన్ని 
మూడు వందల పద్యాలలో పేర్మొన్నాడు. 

అచలము అజరామరమగు 

అచలము అమరమ్ముగనగ - అబ్బురమొదవున్‌ 

అచలము సత్యము నిత్యము 

అచలమ్మవనీ స్థలాన నరయుము భూమా! 


50 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


గన్నోజు శ్రీనివాసాచారి “పద్య మంజూషు పేరుతో పద్య సంపుటిని 
వెలువరించాడు. ఈ 'పద్యమంజూషులో విద్య విశిష్టత, (శ్రవణం, భాషణం, లేఖనం, 
పఠనం వంటి విషయాలపై రచించిన పద్యాలున్నాయి. 

వీరు “అగ్ని స్థూపం” అనే కవితా సంపుటినికూడ వెలువరించారు. 


తెలంగాణ సాధనకు 
పొడిచిన తొలిపొద్దు 
తెలంగాణ ఉద్యమానికి 
ఊపిరిపోసిన ప్రాణవాయువు 
అంటూ ఆచార్య జయశంకర్‌ను కీర్తించాడు. 
అంబర్‌నాథ్‌ మాళవదకర్‌ : 
నారాయణపేట పట్టణానికి చెందిన అంబర్‌నాథ్‌ మాళవదకర్‌ “శ్రీశ్రీశ్రీ 
సద్గురు నరసింహ అవధూత శతకం” ను రచించాడు. ఇందులో అవధూతను స్తుతిస్తూ 
చెప్పిన పద్యాల్లో మహిమలు, స్వామి వారి పుట్టు పూర్వోత్తరాలను పేర్మొన్నాడు. 
సచ్చిదానంద సద్దురు సార్వభౌమ ! స్వామి ! అవధూత నరసింహ శరణు! శరణు! 
అనే మకుటంతో సీస పద్యాలతో రచించిన శతకమిది. 
అవధూత ! నీ యొక్క అద్భుతశక్తితో 
బలువైన రోగముల్‌ బాపవచ్చు 
అవధూత ! నీ యొక్క అద్భుతశక్తితో 
దుష్టశక్తుల నెల్ల దునుచవచ్చు 
అవధూత! నీ యొక్క అద్భుత శక్తితో 
పుడమిలో ముక్తిని పొందవచ్చు 
అవధూత! నీ యొక్క అద్భుత శక్తితో 
మహి భూతముల హతమార్చవచ్చు 
నీదు అద్భుతశక్తితో నిశ్చలముగ 
జగతి కష్టాలు సర్వదా సమసిపోవు 
సచ్చిదానంద సద్గురు సార్వభౌమ 
స్వామి! అవధూత నరసింహ శరణు ! శరణు! 


ఆధునిక సాహిత్య చరిత్ర 51 


అంటూ అవధూత మహిమలను చెప్పే పద్యాలు ఇందులో దర్శనమిస్తాయి. కవి 
సరళమైన పదాలతో చదవడానికి సులువుగా ఈ పద్యాలను రచించాడు. 
పూదత్తుకృష్ణమోహన్‌ : 

జద్బర్లకు చెందిన పూదత్తు కృష్ణమోహన్‌ 'కృష్ణమోహన శతకం'తోపాటు 
'కృష్ణభావనా వీచికలు, మూర్తిమత్వ సుధి అనే గ్రంథాలను రచించాడు. గెలుపుబాట 
జగతి కృష్ణమాటి అనే మకుటంతో దీనిని రచించాడు. వ్యక్తిత్వ నిర్మాణానికి, సామాజిక 
చైతన్యానికి కరదీపికగా ఈ శతకాన్ని రచించాడు. చెట్టు గురించి చెబుతూ- 


చెట్లు లేక జగతి ఛిద్రమైబోవంగ 
వానచినుకు లేక వగచె జగతి 
కన్నతల్లి వలెను కాపాడు తరువుల 
గెలుపుబాట జగతి కృష్ణమాట! అంటాడు. 
జి.ఎస్‌.వెంకటేశ్‌ : 
నారాయణపేటకు చెందిన జి. ఎస్‌. వెంకటేశ్‌ “హరుని శతకం” పేరుతో ఒక 
శతకాన్ని రచించాడు. ఇందులో శివుని లీలల గురించి చెప్పబడింది. వీరు తెలుగు 
పండితుడిగా పనిచేస్తున్నాడు. 
కట్టా గిరిజారమణ శర్మ : 
మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన కట్టా గిరిజారమణ శర్మ 'ఆపదుద్దార 
శ్రీరామ హనుమదీశ శతకం” ను రచించాడు. ఇందులో శ్రీరాముని గుణగణాలను 
తెలిపే పద్యాలున్నాయి. 
రమణిసీతమ్మ పాదాలరజము సోక 
ఘనపుశీతా[ద్రిదేవుని కార్ముకంబు 
తుళ్ళిపడిపోయి ఆయమ్మ పెళ్ళిజేసె 
ఆపదుద్దారశ్రీరామ! హనుమదీశ! 


52 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


5. భక్తి సాహిత్యం 

మహబూబ్‌నగర్‌ జిల్లా నుండి భక్తి సాహిత్యం విసృతంగా వచ్చింది. 
దేవీదేవతలు, వేదాంత విషయాలు, దైవభక్తి, మతవిశ్వాసాల గురించి కవి పండితులు 
రాసిన భక్తి సాహిత్యం ఇక్కడ బాగానే వచ్చింది. 
విద్వాన్‌ తిరుమల రంగనాథ శర్మ : 

మహబూబ్‌నగర్‌ మండలం ఎదిరె గ్రామానికి చెందిన సంస్కృత, తెలుగు 
భాషా పండితుడు విద్వాన్‌ తిరుమల రంగనాథ శర్మ తెలుగు, సంస్కృత భాషల్లో 
“స్తోత్ర సముచ్చయ్‌” అనే ద్విభాషా స్తోత్ర గ్రంథాన్ని రచించాడు. ఈ స్తోత్ర గ్రంథంలో 
వివిధ దేవతామూర్తుల స్తోత్రాలున్నాయి. 
మేల్చాటి లక్ష్యయ్య : 

వీరిది దౌలతాబాద్‌. గోలకొండ కవుల సంచికలో 'సోత్ర పంచకం పేరుతో 
వీరి రచన ఉంది. ముద్రితా ముద్రిత గ్రంథాల వివరాలు గో.క. సంచికలో లేవు. వీరి 
సరస్వతీస్తుతి ఈ విధంగా ఉంది. 


స్‌ ప్రోల్ల సద్వల్లకీ పుస్తకాంచిత్‌ పాణి 

రాజతాసిత ఫణి రాజవేణి 

విజయనిరంతర వినుత మునిథ్రేణి 
మకరంద సుధామధురవాణి 

చాంచల్యలోచన, చకిత సంజ్వలదేణి 
దక్షిణ భుజకనద్వర కృపాణి 

కైవల్య హర్యా(గ కాంచన నిశ్రేణి 
యంచ తేజీ నెక్కు మించుబోణి 


యాచితేంద్రాణి సర్వవిద్యాధికాళి 
సన్నుతాఖిల గీర్వాణి స్మరవధూని 
పులిన జిచ్చోణి జాణయౌ నలువరాణి 
కలిత కళ్యాణి ధీనిచ్చు గాత వాణి 


ఆధునిక సాహిత్య చరిత్ర 53 


శ్రీ రాజా వేంక శ్రీనివాసరావు: 
వీరు మళ్లా దాదాపురం, కోసిగి జాగీరు దేశ్‌ముఖులు. వీరి తండ్రి రాజా 


రామారెడ్డి దేశ్‌ముఖ్‌. ఈయన ముద్రిత రచన వేంకటేశ్వర స్తోత్ర రత్నములు), గో.క. 
సంచికలో వీరి రచన ఉంది. 
కస్వారంగాచార్యులు : 
తెలుగు, సంస్కృత భాషలలో అపార పాండిత్యంగల కస్వారంగాచార్యులు 
అనేక రచనలను చేశాడు. బల్మూరుకు చెందిన ఇతడు తెలుగు పండితుడిగా పనిచేశాడు. 
ప్రసిద్ధమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంను ప్రేరణగా తీసుకుని ఇతడు 'కొడంగల్లు 
శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర సుప్రభాతం” ను రచించాడు. 'కొడంగలీశ్వర విభో 
తవసుప్రభాతమ్‌’ అనే మకుటంతో ఈ సుప్రభాతాన్ని రాశాడు. ఇందులో కొడంగల్లు 
శ్రీనివాస సుప్రభాతమ్‌, స్తోత్రమ్‌, ప్రపత్తి మంగళాష్ట్ర కము, లక్ష్మీస్తుతులను రచించాడు. 
వీరు సంస్కృత, తెలుగు భాషల్లో 20కి పైగా కావ్య రచనలు చేశాడు. 
“శర్మిష్ట రుక్మిణి, అడశ్రుతర్చణం'* వంటి పద్య కావ్యాలను రచించాడు. యయాతి 
చరిత్రలోని ప్రధాన పాత్ర అయిన “శర్మిష్ట గురించి రాసిన పద్య కావ్యం శర్మిష్ట. 
ఇందులో శర్మిష్ట విరహం, యయాతి సమాగమం అనే ఘట్టాలను రచించాడు. ఇది 
శృంగార ప్రధానమైన కావ్యం 'శర్మిష్టు కన్నులను వర్ణిస్తూ. 
నల్లని కన్నుల చెళుకుల 
చల్లని చూపులు కృపారసపు శీకరముల్‌ 
సల్ల నిలువెల్లు యేముకో 
జల్లనె, పులకాంకురములు సరగున నిందెన్‌ 


అంటాడు. ఆమె విరహాన్ని ఈ పద్య కావ్యంలో అద్భుతంగా వర్ణించాడు. 

ఇతనిది పందిత వంశం. సంస్కృతం నుండి తెలుగులోకి పలు కావ్యాలను 
అనువాదం చేశాడు. బాలవ్యాకరణం, లక్ష్మీస్తోత్రం, శుకసందేశం, యాదవాభ్యుదయం, 
శ్రీమద్భాగవతం వంటి రచనలు చేశాడు. వీరివి 12 గ్రంథాలు అముద్రితాలుగా 
ఉన్నాయి. సంస్కృతంలో వేదాంత దేశికులు రచించిన యాదవాభ్యుదయానికి 
అనువాదంతో పాటు వ్యాఖ్యానాన్ని రచించాడు. శ్రీ మద్చాగవతానికి 
వీరరాఘవాచార్యులు సంస్కృతంలో వ్యాఖ్యానం రచించాడు. దీనికి వీరరాఘవీయమని 
పేరు. కస్వారంగాచార్యులు దీనికి తెలుగు వ్యాఖ్యానం చేశాడు. వీర రాఘవీయంలోని 
దశమస్మంధానికి ఈ వ్యాఖ్యను రాశారు. 


54 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కాశి నారాయణ స్వామి : 


జద్బర్లకు చెందిన కాశి నారాయణ స్వామి 'శ్రీరాధదండకం” అనే స్తోత్ర 
గ్రంథాన్ని రచించాడు. 
మఠం రాచయ్య: 


ఈయన నవాబ్‌పేట మండలం ఇప్పటూరు గ్రామనివసి. 'శ్రీబసవలీల' 
అనే స్తోత్ర గంథాన్ని రచించాడు. 
శాస్త్రుల ప్రాణేశ్‌ : 

పాలమూరు పట్టణానికి చెందిన శాగస్తుల ప్రాణేశ్‌ “శ్రీరామ ఆపదుద్ధారక 
స్తోత్రం అనే స్తోత్ర గ్రంథాన్ని వెలువరించాడు. సకల ఆపదల నివారణకు ఆపదుద్ధారక 
స్తోత్రమ్‌ రచించబడింది. ఇంకా దైవనామావళులు, శ్రీరామచాలీసా, శ్రీగురునామావళి, 
శ్రీసరస్వతి నామావళి, శ్రీవినాయక నామావళి, శ్రీరామకృష్ణనామావళులను సంకలనం 
చేశాడు. 'గురుబాలకృష్ణ పూజా విధానం, కీర్తనలు” అనే పుస్తకాన్ని వెలువరించాడు. 
తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న శాగస్తుల ప్రాణేశ్‌ 'శాస్తుల సంక్షిప్త గేయ రామాయణం” 
ను వెలువరించాడు. 
మహేశ్వరస్వామి : 

పాలమూరు పట్టణానికి చెందిన మహేశ్వరస్వామి 'వీరశైవాగమ శ్రీశివారాధన 
విధిః అనే పదార్థ పూజ, ఆత్మార్థపూజి అనే రెండు పుస్తకాలను వెలువరించాడు. 
ఇందులో ఆత్మార్థపూజ. అథశ్రీరుద్రాధ్యాయేన మహాభిషేకః, శతనామావళులు, 
వేదసూక్తాలు, స్తోత్రాలను వెలువరించాడు. దీంతోపాటు 'వీరశైవసంస్మార విధి” పూర్వ, 
ఉత్తర భాగాలను కూడా వెలువరించాడు. 
“'బసవప్రియ” డాక్టర్‌ కానుకుర్తి శెట్టి సోమశేఖర్‌ : 

పాలమూరు జిల్లాలో వీరశైవ సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న వారిలో 
శెట్టి సోమశేఖర్‌ ఒకడు. దామరగిద్ద మండలం కానుకుర్తిలో 1941లో జన్మించిన 
ఇతడు నారదగడ్డక్షేత్ర పీఠాధిపతి చెన్నబసవస్వామిచే 'బసవప్రియ” అనే బిరుదును 
పొందాడు. అనేక శైవ గ్రంథాలను రచించాడు. ఉమాశివపూజా విధానం, శ్రీ 
ఉమామహేశ్వరి స్తోత్రం, శ్రీబసవస్తోత్రం, బసవ గీతం, నారదగడ్డ క్షేత్ర దర్శిని, 
శివానుభవసారం అనే గ్రంథాలను రచించాడు. ఇందులో శివానుభవసారంి అనే 


ఆధునిక సాహిత్య చరిత్ర 55 


(గంథం యాత్రా గంథం. సోమశేఖర్‌ దంపతులిద్దరూ అనేక తీర్థయాత్రలను చేశారు. 
అమరనాథ్‌, మానస సరోవరం వంటి పుణ్య ప్రదేశాలను దర్శించారు. మానస 
సరోవరం, అమరనాథ్‌, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అక్కమహాదేవి గుహలు, నారదగడ్డ 
క్షేతం వంటి ప్రదేశాలను దర్శించి వాటినన్నింటిని తన అనుభవాలతో 
“శివానుభవసారము' పేరున ప్రచురించాడు. 

వీరశైవ సాహిత్యంలో విశేషక్ళషి చేస్తున్న సోమశేఖర్‌ పలు వీరశైవ అనువాద 
(గ్రంథాలను రచించాడు. ఇవన్నీ కన్నడలోంచి తెలుగులోకి అనువదించాడు. 
చెన్నబసవస్వామి రచించిన బసవ గీతం, శ్రీ ఉమామహేశ్వరి స్తోత్రం, శ్రీ బసవ 
స్తోత్రం వంటి గ్రంథాలను కన్నడ నుండి తెలుగులోకి అనువదించాడు. 

వీరశైవ మతం అతి ప్రాచీనమైనది. బసవేశ్వరుని అవతరణ తర్వాత బహుళ 
వ్యాప్తి చెందింది. అనంతరం బసవుని పీఠాలు వెలిసి వీరశైవ మతాన్ని బహుళంగా 
ప్రచారం చేశాయి. అందులో నారదగడ్డ పీఠం ఒకటి. ఇది రైచూర్‌ జిల్లాలోని కృష్ణానది 
ఒడ్డున, మన మక్తల్‌ తాలూకాకు సమీపాన ఉన్నది. ఈ నారదగడ్డ క్షేత్ర ప్రశస్తిని 
సోమశేఖర్‌ 'నారదగడ్డ క్షేత్రదర్శిని' పేరుతో వివరించాడు. ఇందులో నారదగడ్డ క్షేత్ర 
విశిష్టత, గురుపీఠ పరంపర, ఇతిహాస, సాహిత్యంలో క్షేత్ర ప్రశస్తి గురించి వివరించారు. 
విఠల్‌బాబాజి : 

మక్తల్‌ మండలంలోని పస్సుల గ్రామానికి సమీపంలో వెలిసినదే శ్రీక్షేత 
శ్రీవల్లభాపురం. దత్తాత్రేయుడు అవతరించిన పుణ్యక్షేత్రమిది. దత్తాత్రేయుడు 
వల్లభాపురంలో సాక్షాత్మరించాడు. ఈ క్షేత్ర పీఠాధిపతి అయిన విఠల్‌ బాబాజీ, 'శ్రీక్షేత 
శ్రీవల్లభాపురం స్థల మహాత్యం” అనే గ్రంథాన్ని రచించాడు. 
“'అపరసరస్వతి' హరి లక్ష్మీనరసింహ శర్మ: 

వేదవిద్యాలంకారుడు, వైదికవాజ్మయ పరిశోధకుడు, సంస్కృతం, తెలుగు 
భాషల్లో అపారమైన, వేద జ్ఞానాన్ని కల్గిన హరిలక్ష్మీనరసింహశర్మ బహుముఖీన 
పాండిత్యం కలవాడు. అనంఖ్యాక వైదిక, వురాణ, ఇతిహాన రచనలు 
చేసినవాడు. వ్యాకరణం, న్యాయ, మీమాంస, ధర్మశా[స్తములు, జ్యోతిర్విద్య, 
వేదాధ్యయనంలో అపారపాండిత్యం కల్లిన ప్రతిభావంతుడు. పుష్పగిరి మహాసంస్థానం 
ఆస్థాన విద్వాంసుడిగా పని చేశాడు. కంచికామకోటి, పుష్పగిరి పీఠాలలో జరిగిన 
వేద సభలలో పాల్గొని అసంఖ్యాక వైదిక వాజ్మయ ఉపన్యాసాలిచ్చాడు. 30 సం॥ల 


56 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


పరిశోధనతో “భారతీ - నిరుక్తి అనే బృహత్‌ గ్రంథాన్ని హరిసోదర సహాయంతో 
రచించాడు. ఈ గ్రంథం హిందీ, ఆంగ్ల భాషలలోకి అనువాదమైంది. ఇతడు 
ఆకాశవాణిలో ఆధ్యాత్మిక, వైదిక వాజ్మయంపై ఉపన్యాసాలిచ్చాడు. ఇతని సంస్కృత 
పద్య సాహిత్యం వివిధ పత్రికల్లో ముద్రితమయింది. 

“'పియంవది హరి లక్ష్మీనరసింహశర్మ వివిధ ఆర్ష ధార్మిక, ఆధ్యాత్మిక 
విషయాల మీద రాసిన వ్యాసాల సంపుటి. సనాతన ధర్మాన్ని సమాజానికి అందించాలనే 
తపనతో ఈ గ్రంథాన్ని రచయిత వెలువరించాడు. ఇతని రచనలు శాస్త్రీయ దృష్టితో 
కూడుకుని సంప్రదాయబద్ధంగా సాగినవి. మొత్తం 41 రచనల్లో ఆర్ష సంస్కృతి - 
వాజ్మయం, ఇతిహాసాలు, పురాణాలు, నిత్యవైదిక ధర్మాల గురించి శాస్త్ర బద్ధంగా ఈ 
రచనలు చేశాడు. ఇతని అముద్రిత గ్రంథాలు ప్రియంవద-2, హిమాలయ వర్ణన, 
కాళిదాస సరస్వతి, ఆంధ్రమహాకవుల సాహిత్య సౌరభం, మనుచరిత్ర - ఆర్షదృష్టి 
మొదలైనవి. వేదశాస్త్ర రక్షణ పరిషత్‌ ఆధ్వర్యంలో “అగ్నిమీళె, ప్రశ్నోత్తర-రత్నమాలిక, 
వేదభారతి, వాల్మీకి పూజాకల్పం, నగాల విన్మరమాతరమ్‌, కృష్ణార్ణునీయమ్‌, 
శివతాండవస్తోత్రమ్‌, ధూమం - ఆర్బదృష్టి వేదమాతృస్తవం” అనే వేదశాస్త్ర గ్రంథాలను 
రచించాడు. తన సోదరుడు హరి సాంబశివశాస్తితో కలిసి “'వేదమాతృస్తవం'” గ్రంథాన్ని 
రచించాడు. ఇందులో వేద స్వరూప స్వభావాలను పేర్కొన్నాడు. 'వేదభారతి” గ్రంథాన్ని 
డి.ఎస్‌. బాబుదేవిదాస్‌ రావుతో కలిసి తన సంపాదకత్వంలో వెలువరించాడు. 
డా॥ వేముగంటి వరవర నర్సింగరావు : 


పాలమూరు జిల్లా గర్వించదగ్గ అంతర్జాతీయ యోగ గురువు డాక్టర్‌ వేముగంటి 
వరవర నర్సింహారావు. హఠయోగంలో అపారమైన అనుభవం గలవాడు. యోగవిద్యను 
ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో చాలా దేశాలను సందర్శించాడు. భూ, 
వాయు, జలస్తంభన క్రియలు చేసినవాడు. యోగ విద్యలోనే కాక ఇతనికి జ్యోతిష్యం, 
వాస్తు హస్త సాముద్రికం, సంగీతం, సంఖ్యాశాస్త్రం, వైద్యం, ఆయుర్వేధం, 
హోమియోపతి వంతి విభిన్న రంగాలలో అభినివేశం కలదు. అనేకమంది శిష్యులను 
జల, భూ, వాయుస్తంభన చేయించినవాడు. వరవర నర్సింహారావు. 'శ్రీయోగ 
సారగ్రంథరాజము” నిత్య జీవితంలో సచిత్ర శ్రీ సూర్యోపాసన క్రమం” అనే గ్రంథాలను 
వెలువరించాడు. ఇందులో శ్రీ సూర్యధ్యాన శ్లోకాలు, దండకాలు, ద్వాదశ నమస్మార 
చిత్రాలు పేర్కొనబడ్డాయి. ఇతనిది బాలానగర్‌ మండలం ఉడిత్యాల గ్రామం. 


ఆధునిక సాహిత్య చరిత్ర 57 


“యోగరుషి నాగలింగ శివయోగి : 

పాలమూరు జిల్లా గర్వించదగ్గ సాహిత్య పరిశోధకుడు, తాళపత్ర గ్రంథ 
పరిశోధకుడు నాగలింగ శివయోగి సాహిత్య కృషి ఎనలేనిది. జిల్లా అంతటా తిరిగి 
దాదాపు 6 వందల తాళపత్ర గ్రంథాలను సేకరించాడు. ఎన్నో అమూల్యమైన 
[గ్రంథాలను తెలుగు సాహిత్యానికి పరిచయం చేశాడు. ఎన్నో అముద్రిత తాళపత్ర 
గ్రంథాలను బహిరంగ పరిచాడు. తాళ్ళపాక చిన్నన్న “ఆంధ్ర నానార్థ నిఘంటువు” 
అనే పద్యనిఘంటువును పరిష్కరించి 1966లో ప్రచురించాడు. నీలకంఠపురాణం, 
శ్రీపర్వతకల్పం, బసవపురాణసారం, బండారు తమ్మయ్య స్మారక సంచికలను 
వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎందరో పరిశోధకులకు అముద్రిత గ్రంథాలను ఇచ్చి 
పిహెచ్‌.డి. పూర్తి అయ్యేవరకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చిన నిత్య సాహిత్య 
దురంధరుడు. కొడంగల్‌ తాలూకాలోని హస్నాబాద్‌లో 1934 జూలై 26న జన్మించిన 
నాగలింగ శివయోగి తెలుగు పండితుడిగా పనిచేసాడు. 2010లో పరమపదించాడు. 
బుపికేళశ్‌ దివ్యజీవన సమాజం సంప్రదాయానికి చెందిన గోవిందానంద సరస్వతి 
ప్రియశిష్యుడు. తాళపత్ర గ్రంథాలనుంచి బయటపడి తన చివరి కాలంలో యోగ 
సాహిత్యంపై దృష్టి మరల్చి ఎందరినో యోగశిష్యులను తయారుచేశాడు. తయారు 
చేయడమే గాక అసలైన యోగను పరిచయం చేయాలనే తలంపుతో “శుద్ధయోగోపనిషక్‌, 
శుద్ధ యోగం) వంటి గ్రంథాలను వెలువరించాడు. జడ్చర్లలో దివ్య యోగాలయం 
స్థాపించి ఎందరో యోగ జిజ్ఞాసువులకు యోగవిద్యను పరిచయం చేశాడు. అనేక 
సాహిత్యాంశాలపై సాధికారికమైన వ్యాసాలను పలు పత్రికలలో రచించాడు. 
కలియుగంలో యోగశాస్త్రం లుష్తమైందని గ్రహించి యోగశాస్తంలోని ప్రక్షిప్త, ప్రక్షేపకాల 
వల్ల కలిగే నష్టాన్ని పూరించేందుకు ఈ యోగ గ్రంథాలను రచించాడు. 
శుద్ధయోగపనిషత్‌లో అమృత బిందోపనిషత్తు, అమృతనాదోపనిషత్తు, క్షురికోపనిషత్తు, 
యోగచూడామణ్యోపనిషత్తు, శాండిల్యోపనిషత్తు, దివ్యయోగ సాధన స్వరూపం వంటి 
ప్రకరణాల్లో కుండలిని గురించి వివరించబడింది. ఈ [గ్రంథంలో ప్రధానంగా కుండలినీ 
స్థానం గూర్చి వివరించబడింది. ఇందులో కుండలినీ స్థానం నాభినందే ఉంటుందని 
నిరూపించాడు. అలాగే యోగ శాస్తములలో మొట్టమొదటిది హిరణ్య గర్భయోగం. 


58 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


అనేక యోగ శాస్త్రాలను పరిశోధించి కాలానుగుణమైన సంస్కారంతో కూడిన 
శాస్త్రీయమైన “శుద్ధయోగం” ను మనకందించాడు శివయోగి. ఇందులో యోగవాక్కులు, 
యోగ సాధన విధానం, సాధన ప్రభావం, గురుసోత్రములు, ఆత్మచింతనం, పరమాత్మ 
చింతన, సంధ్యావందనం వంటి శీర్షికలలో యోగ సాధన విధానాన్ని చక్కగా 
వివరించాడు. 

తాళపత్ర గ్రంథ పరిశీలకుడు, యోగతత్త ప్రచారకుడు అయిన నాగలింగ 
శివయోగి ఎన్నో అమూల్య సాహితీ గ్రంథాలను తెలుగు సాహితీలోకానికి అందించాడు. 
భగవద్గీతలోని గీతార్థసారాన్ని సంగ్రహించి 'గీతాయోగసారం” అనే చిరు పుస్తకాన్ని 
సంకలనం చేసాడు. దీనిని పాలమూరు సాహితి ప్రచురించింది. 

పాలమూరు జిల్లాలో తాళపత్ర గ్రంథాల సేకర్తగా నాగలింగ శివయోగి 
ప్రసిద్దుడు. కొన్ని వేల తాళపత్రాలను సేకరించి భావితరాలకు అందించిన 
రుషితుల్యుడు. ఎన్నో అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తెచ్చాడు. 18వ శతాబ్ద 
కాలంలో గొబ్బూరి వీర సంగయ్య రచించిన 'బసవపురాణసారం' అనే పద్య గ్రంథాన్ని 
నాగలింగ శివయోగి తన సంపాదకత్వంలో వెలువరించాడు. దీనిని పాలమూరు 
సాహితి ప్రచురించింది. ఈ గ్రంథాన్ని కపిలవాయి లింగమూర్తి పరిష్కరించాడు. 
మల్‌కూచి సుదర్శనాచార్య : 

జడ్చర్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సుదర్శనాచార్య వివిధ 
భక్త స్తోత్ర ప్రార్థనల సంకలనం అయిన “భక్తి పరిమళం” గ్రంథాన్ని సంకలనం 
చేశాడు. ఈ గ్రంథంలో వివిధ దేవతామూర్తుల స్తోత్రాలు, ప్రార్థనలు, ఆచారాల గురించి 
వివరించబడ్డాయి. 
ఎ.నరసింహులు : 

నిత్యపారాయణ గ్రంథం శ్రీమద్భగవద్గీత. భగవద్గీత గురించి అనేక గ్రంథాలు 
ఇప్పటికే వెలువడ్డాయి. జిల్లాకు చెందిన నరసింహులు శ్రీమద్భగవద్గీతా సార 
సంగ్రహం” పేరుతో భగవద్గీతను సంకలనం చేశాడు. శ్రీశ్రీశ్రీ విద్యా ప్రకాశనంద 
గిరిస్వామి రాసిన గీతామకరందంలోని శ్లోకాల ఆధారంగా ఈ చిన్న గ్రంథాన్ని 
వెలువరించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 59 


6. అచల సాహిత్యం 
“చిన్మయానంద” మంత చిన్నయ్య : 


ఉపనిషత్తులను ఇప్పటికే ఎంతోమంది వ్యాఖ్యానించారు. తమదైన భావాలతో, 
తమదైన శైలిలో తాము దర్శించినటువంటి అంశాలను తమదైన రీతిలో వెల్లడించారు. 
పాలమూరు పట్టణానికి చెందిన మంత చిన్నయ్య పది అచల సంప్రదాయ పుస్తకాలను 
వెలువరించాడు. ఈ పదింటిలో ఐదు పుస్తకాలు ఉపనిషత్తులకు సంబంధించినవి. 
గురువాక్యోపనిషత్తు, అనన్నోపనిషత్తు, సర్వసారపూర్జ్ణోపనిషత్‌, కేనోపనిషత్తు, 
నిరాలంబోపనిషత్తులకు చక్కని వ్యాఖ్యానం చేశాడు. శ్రీధర స్వామి కృత నిర్వాణ 
ద్వాదశ శ్లోకములు, అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం, వేమనయోగి - అచల 
పరిపూర్ణ రాజయోగ సిద్ధాంత ప్రభోధామృతం, పరతత్త్వ ప్రకాశిక కందార్థ దర్వులు, 
అనుష్టాన విధి వంటి గ్రంథాలకు వ్యాఖ్యానం చేశాడు. ఈ [గ్రంథాలను చిన్నయ్య 
అచల సంప్రదాయానికి అనువైన రీతిలో రచించాడు. ఉపనిషత్తులలో అచలం గూర్చి 
ఏమి చెప్పబడిందో తన గ్రంథాలలో పేర్మాన్నాడు. 
“నిర్మలానంద” కస్తూరి పంతులు సాయన్న: 

ధన్వాడ మండలం మాధవరం గ్రామానికి చెందిన కస్తూరి పంతులు సాయన్న 
“శాశ్వత అశాశ్వత ఆధ్యాత్మ, తత్వ పరిశోధన చంద్రిక” పేరుతో తత్వాలు, 
కందార్థాదర్వులు, కందపద్యాలు, కీర్తనలు, మంగళహారతులను రచించాడు. ఇవన్నీ 
అచలసంప్రదాయ సిద్దాంతాన్ని తెలియపరిచేవే. ఇందులో పరంపరానుగతమైన 
తత్వజ్ఞానాన్ని సరళమైన భాషలో తత్వాలుగా, కందార్థాలుగా, కందపద్యాలుగా, 
కీర్తనలుగా, మంగళహారతులుగా పరిపూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరించాడు. 
“నిర్మలానంద” కందివనం లక్ష్మ లు: 

అచలతత్త్వ మార్గంలోనున్న 'నిర్మలానంది లక్ష్మృయాచార్యులు అచల పరిపూర్ణ 
పరబాహ్య (ప్రబోధిని” అనే పేరుతో అచలతత్త్వ (గ్రంథాన్ని రచించాడు. తన 
అనుభవంలోకి వచ్చిన భక్తి, జ్ఞాన, వైరాగ్య పద్ధతులను ఈ పుస్తకంలో సవిరంగా 
రచించాడు. అచల పరిపూర్ణ మార్గ దర్శనాన్ని సోదాహరణంగా సరళమైన వ్యావహారిక 
భాషలో అందరికీ అర్ధమయ్యేరీతిలో రచించాడు. ఇందులో గురుపూజా విధానం, 
మంగళహారతులు, మేలుకొలుపు, జ్ఞానరహస్యం, సృష్టి వివరణ, తారకయోగం, 


60 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఓంకారం, సాంఖ్యం, ఎరుక వివరణలు, పరిపూర్ణబోధ, వేదాంత వివరణలు, 
ముఖ్యమైన విషయాలు, సూక్తులు, ప్రశ్నోత్తరాలు, గురు పరంపర వంటి అంశాలను 
చక్కగా వివరించాడు. 
అవధూత కృష్ణానంద గురుస్వామి : 

ధన్వాడ మండలం మరికల్‌ గ్రామానికి చెందిన అవధూత కృష్ణానంద 
గురుస్వామి గత 30 సంవత్సరాలుగా అన్నపానీయాలు మాని నిరాహారుడై, భగవత్‌ 
సాన్నిధ్యమే సర్వస్వమని భావిస్తూ జీవిస్తున్నాడు. ఇతడు బండ్రవల్లి వాగు సమీపంలో 
దత్తపీఠాన్ని ఏర్పరచి అక్కడే నివాసముంటున్నాడు. ఇతడు “శ్రీదత్త నిరంజన గీతా 
దివ్యవైకుంఠ రథం”, “దత్త నిరంజన తత్వసారం సమర పూజా విధానం” అనే 
(గ్రంథాలను రచించాడు. ఈ [గ్రంథంలో దత్తపూజా విధానం, తత్వాలు, మంగళ 
హారతులు వంటివి రచించాడు. 
చెన్నయ్య: 

పాలమూరు పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చెన్నయ్య అచల 
బోధటిప్పణి అనే “రాజయోగీయం” గ్రంథాన్ని రచించాడు. ఇందులో తారక, సాంఖ్య, 
అమనస్క అచల తత్వార్థాలను సులభమైన పద్ధతిలో రచించాడు 8 ప్రకరణాలలో 
అచల తత్త్వాన్ని సులభంగా అందించాడు. 
'విజయానంద' విశ్వనాథాచారి : 

కోయిలకొండ మండలం మనికొండ (గ్రామానికి చెందిన విజయానంద 
విశ్వనాథాచారి “శుద్ధ నిర్గుణ తత్వకందార్ధ కందపద్యములు, అచల పరిపూర్ణ ప్రబోధ 
సాంఖ్య, తారక - అమనస్మరాజయోగ సిద్ధాంతం” అనే రెండు అచల (గ్రంథాలను 
రచించాడు. 
“నిత్యానంద” కస్సా ఈశ్వరార్యులు : 

కోస్టి మండలం సర్దఖాన్‌పేట్‌లో వెలసిన శ్రీశ్రీధర శివరామదీక్షిత అచల 
గురుమందిర వ్యవస్థాపకుడు అయిన “నిత్యానంద” కస్సా ఈశ్వరార్యులు “న్రీ సిద్ధాచల 
పరిపూర్ణ బోధామృతసారము నిత్యనుష్టాన - అచలతత్వమాల” అనే గ్రంథాన్ని 
సంకలనం చేశాడు. ఇందులో కస్సా సిద్ధాచలదేశికేం[ద్రుల నిజజీవితచరిత్ర, దేశి 


ఆధునిక సాహిత్య చరిత్ర 61 


కేంద్రుల వారి వంశ పరంపర, గురువుల వంశవృక్షం, తత్వాలు, కీర్తనలు, మానవ 
జన్మ యొక్క (్రేష్టత వంటి విషయాలను చక్కగా వివరించాడు. 


సయ్యద్‌ ఖాజామియ్య : 

మహబూబ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఖాజామియ్య అచల సాహిత్యానికి 
సంబంధించిన 'శ్రీమద్‌ మల్కి దేశిక తత్వ చంద్రిక అనే గ్రంథాన్ని వెలువరించాడు. 
ఇందులో వివిధ దేవతాస్తుతులు, కీర్తనలు, తత్వాలు ఉన్నాయి. 

7. పద్య సాహిత్యం 

పద్యానికి పట్టం కట్టింది తెలుగు సాహిత్యం. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో 
పద్యం సారస్వత చిరంజీవి. ప్రాచీన సాహిత్యంలోనూ, ఆధునిక సాహిత్యంలోనూ 
కావ్య గౌరవం పొందిన ఏకైక సాహిత్య ప్రక్రియ పద్యమేనని చెప్పవచ్చు. తెలుగు 
లిఖిత సాహిత్యం ఆవిర్భావమే పద్యంతో ప్రారంభమైంది. తెలుగు సాహిత్యంలో అనేక 
నూతన (ప్రక్రియలు ఆవిర్భవించడంతో పద్యంకాస్తా కనుమరుగై పోతున్నది. ఈ 
యుగంలోనే పద్యం స్థానంలో వచనకవిత్వం ఆవిర్భవించింది. ఇరవైశతాబ్లి 
ప్రథమార్థంలో పద్యం, పూర్వార్థంలో వచన కవిత్వం రాజ్యమేలాయి. పద్య సాహిత్యాన్ని 
ఖండకావ్యాలు, పద్య కావ్యాలు, శతకాలుగా వింగడించి పేర్కొనవచ్చు. సంస్థానాల 
కాలంలో అనేక మంది కవిపండితులు వివిధ శతకాలను వెలువరించారు. ఆధునిక 
యుగంలోనూ శతక సాహిత్య ప్రక్రియ భక్తి, దేశభక్తి సామాజికాంశాలు, మానవతా 
విలువలు వంటి వాటిపై వెలుగు చూసింది. 
కొండాపురం అనంతాచార్యులు : 

ధన్వాడ మండలం కొండాపురం గ్రామానికి చెందిన కొండాపురం 
అనంతాచార్యులకు సాంప్రదాయ కవిత్వమంటే ప్రాణం. పలు దేవాలయాల్లో 
అర్చకుడిగా పని చేస్తూనే దాదాపు పదికి పైగా పద్యరచనలు, అనువాద గ్రంథాలు 
రచించాడు. ఇతడు కొండాపురం గ్రామ సర్పంచుగా ఉంటూనే దేవాలయాభివృద్ధికి 
కృషిచేశాడు. చక్కని కవితాధారతో శ్రీక్షీరాద్రి లక్ష్మీనృసింహ శతకం, శ్రీ వేంకటేశ్వర 
శతకంలను రచించాడు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో వెలిసిన న్యూగంజ్‌ 
లక్ష్మీనరసింహ్మాస్వామి పై శ్రీక్షీరాద్రి లక్ష్మీనృసింహ శతకాన్ని రచించాడు. ఈ శతకం 
మత్తేభ, శార్జూల వృత్తాలలో సాగింది. “నృసింహప్రభో” అనే మకుటంతో ఈ శతకం 


62 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


రచించబడింది. ఈ శతకంలో లోకోక్తులు, ఛలోక్తులు వాడబడ్డాయి. నరసింహస్వామిని 
స్తుతిస్తూ రాసిన పద్యాలే ఇందులో ఎక్కువ కలవు. 
ఘనసారంబును మేళవించి మృదు శ్రీగంధంబు చర్చింతు మీ 
తనువందంతట ! శ్రీనివాస నిజభక్తానంద సంధాయకా 
అనిశంబున్‌ బలసత్వ శుద్ధమతి! ధైర్యంబుల్‌ ప్రసాదించి మ 
న్నన సేయ దలపెట్టుమయ్య త్రిజగన్నాథా నృసింహప్రభో! 


పద్యకవిగా లబ్బప్రతిష్టుడైన కొండాపురం అనంతాచార్యులు 'శ్రీ అనంత 
పద్మనాభ వ్రత కథ, శ్రీ మత్సత్యనారాయణ వ్రత కథలు, శ్రీమన్నెంకొండ స్వామి 
మేలుకొలుపు, తులసీ తృణరాజ సంవాదం, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దండకం వంటి 
పద్యకావ్యాలను రచించాడు. 
వీరు జిల్లాలో రెండవ తిరుపతిగా భావించే శ్రీ కురుమూర్తి స్వామి మీద 
“శ్రీకురుమూర్తి చరిత్ర అనే క్షేత్ర చరిత్రను 4 ఆశ్వాసాల పద్య కావ్యంగా రచించాడు. 
అనంతాచార్యులు సంస్కృతం నుండి తెలుగులోకి పలు (గ్రంథాలను 
అనువాదం చేశాడు. “స్కాంద పురాణాంతర్గత మోతంవల్లి మహాత్యం, 
శ్రీమదాదిత్యపురాణాంతర్గత శ్రీ వేంకటేశ్వర మహాత్యం, స్మాంద, విష్ణు పురాణాంతర్గత 
శ్రీమదనంతగిరి మహాత్యం, శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతకథలు” వంటి 
కృతులను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించాడు. 
కోట్రిక పుల్లయ్య: 
వీరిది కోడంగల్‌ గ్రామం. గో.క. సంచికలోని వివరాల (ప్రకారం 
గయోపాఖ్యాన నాటకం, రసికజన మనోరంజనం వీరి అముద్రిత రచనలని 
తెలుస్తున్నది. 
కం॥ వాణీ నిను దలచితి నలి 
వేణీ కృపజూడు నన్నువే వేగమునన్‌ 
ఏజీ నయనీ పుస్తక 
పాణీ నిను సన్నుతింతు బద్మజు రాణీ! 


ఆధునిక సాహిత్య చరిత్ర 63 


మద్దులపల్లి వీర రాఘవశర్మ : 

తెలుగు, సంస్కృత భాషలలో ఉద్దండపండితులు మాత్రమే కాకుండా 
వేదాధ్యాపకులు కూడ. కొడంగల్‌లోని ఓరియంటల్‌ పాఠశాలలో సంస్కృతాధ్యాపకుడిగా 
పనిచేశాడు. “ప్రజ్ఞా కౌస్తుభం” అనే పద్య రచన చేశాడు. ఇతడు 1915లో జన్మించి 
1974లో మరణించాడు. ఈ పద్య కావ్యం నాలుగు ఆశ్వాసాలలో రచించబడింది. 


శ్రీ కరుణా పరిపూర్ణుడు 

ప్రాకట నిగమాంతవేత్త, భవ్య చరిత్రుం 

డాకృతి మదనుడు, సుగుణగ 

ణాకరుడొక బ్రాహ్మణుండు హాయిగ నుందెన్‌ 
వరకవుల నరహరిరాజు : 

డోకూరు గ్రామానికి చెందిన వరకవుల నరహరిరాజు పద్యకవియే కాకుండా 

నాటకకర్త, కళాకారుడు, సంగీత దర్శకుడు. ఈయన “స్నేహసుధ, సుప్తభారతి, కరుణ 
భారతి” వంటి పద్య కావ్యాలను రచించాడు. కరుణభారతిలో తొమ్మిది ఖండికలు. 
దీంట్లో దేశభక్తి, జాతీయసమైక్యత, జాతీయతత్త్వం, సామాజికత వంటి అంశాలు 
చోటు చేసుకున్నాయి. సుప్త భారతిలో 40 కవితా ఖండికలున్నాయి. ఇందులో 
నిరుపేదల జీవితాలు ప్రజల మనస్తత్వాలు, తెలుగు భాష, సాహిత్యరంగం వంటివి 
ఉన్నాయి. సరళమైన భావాలతో, చక్కని నీతి సూక్తులతో ఈ పద్య కావ్యం కళ్ళకు 
కట్టింది. 

వేదవేదాంత తాత్విక విమలభూమి 

కరుణనిష్టా తపోస్రష్ట కర్మభూమి 

ధార్మికాహింస శాంతి సత్యార్థ భూమి 

వంది తామర భూమికి వందనంబు 

భువన విజయం, శ్రీశ్రీ విరాట్‌ వీరబ్రహ్మంగారి పద్య నాటకం, కలినిగ్రహం, 

వివేకానంద, అభినవ పడక దృశ్యం వంటి నాటకాలను వీరు రచించారు. తెలుగు 
సాహిత్య చరిత్రలో “భువన విజయం” ఒక చారిత్రక రూపకం. ఆనాటి భువన 
విజయాన్ని స్ఫూర్తిగాతీసుకొని నరహరిరాజు తనదైన శైలిలో రంగస్థల నాటికగా 
“భువన విజయం” రచించాడు. ఇందులో ఆయా కవుల కావ్య విశేషాలతో పాటు 
సమస్యపూరణలను విన్సించాడు. 


64 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


డాక్టర్‌ మోక్షగుండం గురుప్రసాద్‌ రావు : 


జంతుశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా పొందిన డాక్టర్‌ మోక్షగుండం 
గురుప్రసాద్‌రావు కళాశాల ఉపన్యాసకుడిగా పనిచేశాడు. షిరిడిసాయి భక్తుడైన 
గురుప్రసాద్‌రావు 'అమృతధార' పేరుతో షిరిడిసాయి జీవన కావ్యాన్ని పద్యరూపంలో 
రచించాడు. 
జి. నారాయణ గౌడ్‌ : 

విశ్రాంత తెలుగు పండితుడు జి. నారాయణ గౌడ్‌ “సూక్తులు - లోకోక్తులు” 
పేరుతో నీతి పద్యాలను “గౌడపురాణం” అనే వచన కావ్యాన్ని రచించాడు. 
అంతేకాకుండ ‘గురుశిష్య ప్రశ్నోత్తర దీపిక అనే గ్రంథాన్ని వెలువరించాడు. 
డాక్టర్‌ పొద్దుటూరి ఎల్లారెడ్డి : 

డాక్టర్‌ పొద్దుటూరి ఎల్లారెడ్డి తెలుగు ఉపన్యాసకుడిగా, వక్తగా యావత్‌ 
రాష్ట్రంలో పేర్గాంచిన వ్యక్తి. పద్యం, కవిత్వం, గేయం వంటి ప్రక్రియలలో వీరికి 
మంచి ప్రవేశముంది. “అమృత గర్భ” అనే పేరుతో పద్య సంపుటిని వెలువరించాడు. 
ఉషస్సూక్తం, ఉద్యమ సూక్తం, సమతా సూక్తం ఇతని ఇతర రచనలు. ఇవన్నీ జాతీయ 
భావాలతో రచించిన దేశభక్తి కావ్యాలు. 86 ఖండికలతో ఇతడు “అమృతగర్భ'ను 
రచించాడు. ఇందులో గురువు, పండుగలు, తెలుగు సంస్కృతి, భారతీ వంతి పద్య 
ఖండికలున్నాయి. ఇందులోని ప్రతి పద్యం ఆలోచనను రేకెత్తిస్తుంది. 

జాతిని దిద్ది తీర్చిన నిజాయితి నీయదిపంతులయ్య వి 

ఖ్యాతిని జాతి జీవన వికాసము కోసము సర్వసంపదల్‌ 

ఖ్యాతిగ ధారవోసిన మనీషివి నీ యుపదేశమందునా 

జాతి తరించి మించినది చక్కగ విశ్వము ప్రస్తుతించగా 

పొద్దుటూరి ఎల్లారెడ్డి 'యుగం మనదిరో” అనే గేయ కావ్యాన్ని రచించాడు. 
ఇందులో జాతీయ భావన, దేశభక్తి కల్గిన 45 గేయాలున్నాయి. 'ఉద్యమగీతి” అనే 
గేయకావ్యాన్ని కూడా రచించాడు. 

వీరు జానపద విజ్ఞానం వోస్యగీతాలు' అనే సంకలన (గ్రంథాన్ని 
వెలువరించాడు. ఇందులో హాస్య, ప్రణయ, నీతి, పారమార్థిక, ప్రకీర్ణక గీతాలు ఉ 
న్నాయి. తెలంగాణాలోని వివిధ ప్రాంతాలను తిరిగి ఈ జానపదగీతాలను సేకరించి 


ఇలా పుస్తకంగా వెలువరించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 65 


ఇతడు “కవితా గాండీవం” అనే వచన కవితా సంపుటిని వెలువరించాడు. 
ఇందులో జాతీయతావాదం, దేశభక్తి కలగలిసిన 40 కవితా ఖండికలున్నాయి. 
పల్లెర్ల రామ్మోహన్‌రావు : 

యువకవిగా, వ్యాఖ్యాతగా పల్లెర్ల రామ్మోహన్‌ రావు సుపరిచితుడు. తెలుగు 
పండితుడిగా పనిచేస్తున్న రామ్మోహన్‌రావు మహతి, అప్పన్నపల్లి ఆంజనేయస్వామి 
చరిత్ర, పాలమూరు జిల్లా అవధానాలు,పార్వతీశ్వర భజనకీర్తనలు, విద్యార్థులు 
ఆత్మకథలు వంటి రచనలు చేశాడు. పాలమూరు ప్రతిభను గురించి చెప్పిన పద్యం 
పాలమూరు వైభవాన్ని చాటి చెప్పింది. 


గౌరవించుటయే గాదు గర్జ్దనమును 
చేయు దక్షత గల్గిన చేవనాది 

ఆంధ్ర సాహితీ రంగాన అద్వితీయ 
ముగను సేవ చేసిన పాలమూరు నాది! 


జిల్లాలో కవిగా, వక్తగా బహుముఖ ప్రజ్ఞ కల్గిన రామ్మోహన్‌రావు “గద్వాల 
వైభవం, శ్రీవినాయక వైభవం” అనే సాహిత్య రూపకాలను రచించాడు. తను రచించిన 
అనేక గేయాలతో “పాటల పల్లకి అనే పుస్తకాన్ని వెలువరించాడు. ఇందులో 41 
గేయాలున్నాయి. దైవభక్తి, దేశభక్తి, తెలుగు, మనజిల్లా, అక్షరశక్తి మొదలైన గేయాలు 
సరళమైన భాషలో అందరూ పాడుకోవటానికి వీలుగా ఉండేటట్లు రచించాడు. 

పల్లెర్ల రామ్మోహన్‌రావు 6 నుండి 10వ తరగతి వరకు గల తెలుగు పాఠ్యాంశ 
రచయితల చిత్రాలను ఒక పుస్తకంగా రూపొందించి వెలువరించాడు. ఇందులో 
ప్రాచీన, ఆధునిక కవులు, రచయితలు, శాస్త్రవేత్తల చిత్రాలున్నాయి. పోతన 
“భాగవతంలోని శబ్దాలంకార సంబంధమైన పద్యాలను “పోతన నాదసుధి పేరుతో 
వెలుగులోకి తీసుకొచ్చాడు. 

వీరు మహతి” పేరుతో ఆర్షధ్రార్మిక వ్యాస సంపుటిని వెలువరించాడు. 
ఇందులో నవరత్నాలనదగ్గ తొమ్మిది వ్యాసాలు సనాతన ధర్మతత్వాన్ని ప్రబోధిస్తాయి. 
ఇంకా మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యాటక కేంద్రాలు” అనే గ్రంథాన్ని రచించాడు. 
ఇందులో జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల గురించి సంక్షిప్త 
పరిచయం చేశాడు. 


66 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


స్వాతంత్రోద్యమంలో, నిజాం పోరాటోద్యమంలో పాలమూరు పట్టణంలో 
గల “తూర్పు కమాన్‌’ పాత్ర గణనీయమైనది. ఈ “తూర్పు కమాన్‌ పై స్వాతంత్ర 
సమరయోధుడు లక్ష్మణమూర్తి జాతీయ జెండాను ఎగరేసిన సందర్భాన్ని 
పురస్కరించుకుని పల్లెర్ల రామ్మోహన్‌రావు 'తూర్పు కమాన్‌” అనే పుస్తకాన్ని రచించాడు. 
ఇందులో లక్ష్మణమూర్తి చూపిన సాహస పోరాటాలను ప్రస్తుతించాడు. దీనిని ఎస్‌. ఆర్‌.సి. 
ముద్రించింది. 

యువకవిగా, ఉపన్యాసకుడిగా పేర్గాంచిన రామ్మోహన్‌రావు 'జాతీయ గీతం” 
పేరుతో ఒక పుస్తకాన్ని తన సంపాదకత్వంలో ప్రచురించాడు. మనకు తెలిసిన జాతీయ 
గీతం కొంత మాత్రమే. పూర్తి గీతం అందుబాటులో లేదు. జాతీయ గీతం పూర్తి 
గీతాన్ని (ప్రతి పదార్థంతో సహా రామ్మోహన్‌రావు మనకందించాడు. మాసర, విద్యార్థి 
రామాయణం పుస్తకాలకు సిద్దాంతి రాజశేఖర్‌తో కలిసి సంపాదకత్వం వహించాడు. 


8. అవధాన సాహిత్యం 


ప్రపంచంలో ఏ భాషలో లేని అవధానం ఒక్క తెలుగు భాషకు మాత్రమే 
ఉందనడం అతిశయోక్తి కాదు. అవధాన సాహిత్యం తెలుగు వారి సొంతం. అవధానం 
అంటే చిత్త ఏకాగ్రత, సావధానం. అవధానంలో ధార, ధారణ ప్రధానం. 
డోకూరు కోట్ల బాలబ్రహ్మాచారి : 

దేవరకద్ర మండలం డోకూరుకు చెందిన బాల బ్రహ్మోచారి (1911) మూడు 
సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అమ్మతల్లి రోగంతో కంటిచూపు పూర్తిగా 
కోల్పోయాడు. తండ్రి అనంతరామాచారి దగ్గరే వ్యాకరణం, నిఘంటువులు, 
సులక్షణసారం, అప్పకవీయం, పంచకావ్యాలు, జ్యోతిష్యాది (గ్రంథాలను చదివి 
నేర్చుకున్నాడు. భారత, భాగవత, రామాయణ కావ్యాలను పది, పదిహేను సంవత్సరాల 
వయస్సులోనే హరికథలుగా చెప్పేవాడు. ప్రసిద్ధ శతావధాని పోకూరి కాశీపతి వంటి 
వారి అవధానాలను విని స్వయంకృషితో అష్ట,దశ, శతావధానాలను నిర్వహించాడు. 
రాష్ట్రమంతటా సంస్థానాలు, పౌరసభలు, పాఠశాలలు, కళాశాలలో సుమారు 8 వేల 
వరకు అవధానాలు చేశాడు. శ్రీ మహేంద్ర గర్వభంగం, మన్నెంకొండ వేంకటేశ్వర 
శతకద్వయం, రామలింగేశ్వర శతకం, కొడంగల్‌ వేంకటేశ్వర శతకం, భారతీ శతకం, 
మౌన(ప్రభు శతకం, శంభులింగ ప్రభు శతకం, రంగనాథ శతకం, సర్వేశ్వర శతకం, 
కొలిమి కలిమి,నాగ్నజితి పరిణయం, సుగుణవర్మోపాఖ్యానం, బసవ నక్షత్రమాల, 


ఆధునిక సాహిత్య చరిత్ర 67 


కీర్తనలు మొదలైన రచనలు చేశాడు. ఇతడు చిత్రకవితపద్యాలలో ఆరితేరినవాడు. 
బాలబ్రవ్మాచారి వివిధ అవధానాలలో,సమస్యా పూరణంలో చెప్పిన పద్యాలను, ఇతర 
చిత్రకవితా పద్యాలను 'చమత్మార దర్శినిగా వెలుగులోకి వచ్చాయి. 

ఒక అవధానంలో “అంధత్వంబు పురాభవ [గ్రధిత పుణ్యప్రాప్త మూహింగన్‌” 
అనే సమస్యను ఇవ్వగా, దీనిని ఇతడు ఎంతో ప్రాభవంతో ఇలా పూరించాడు. 


అంధత్వస్థితి యేమి నా బ్రతుకనన్‌ వ్యాసుండు దానిట్లనెన్‌ 
గాంధారీధవ యిట్లుగాని యెడ దుష్కర్మ పపంచంపు గో 
డుం ధాత్రిన్‌ గని కుందగావలసియుండున్‌ గాన నెంతేని నీ 
యంధత్వంబు పురాభవ గ్రధిత పుణ్యప్రాప్త మూహింపగన్‌ 


అని వ్యాసుడు ధృతరాష్ట్రుని అంధత్వమును కొనియాడినట్లు ముడిపెట్టాడు. ఈ పద్యాన్ని 
తనకు అన్వయించుకుంటూ చెప్పిన తీరు ప్రశంసనీయం. 

మరొక అష్టావధానంలో “చనుబాలిచ్చి సుఖింపజేసె రతిలో చంద్రాస్య 
ప్రాణేశ్వరున్‌” అనే సమస్యను ఇవ్వగా రతిలో చనుబాలిచ్చి సుఖింపజేయడమనే 
వైరుధ్యాన్ని కవి దానిని 'మదనోత్సాహంబెదన్‌ జాల హెచ్చను బాలిచ్చి సుఖింపజేసె” 
ను అని చనుబాలిచ్చి సుఖింప జేయటంలోని విరుద్ద్ధార్థాన్ని తొలగించి మనోహరంగా 
పూరించాడు. 


ఒనరన్‌ భోగపరాజ్ముఖుండవగుదెంతో నీమదిన్‌ శక్తి త 

గ్లినచో గొమ్మివియెన ద్రాగి సురతక్రీడా విశేషంబులన్‌ 

దనియన్‌ చేయుము నన్నటంచు మదనోత్సాహంబెదన్‌ జాలహె 

చ్చను బాలిచ్చి సుఖింపజేసె రతిలో చంద్రాస్య ప్రాణేశ్వరున్‌ 
అని పూరించి అందరినీ మెప్పించాడు. ఇతడు చిత్రకవితలో భాగమైన ప్రహేళికలు 
కూడా రచించాడు. 


అలరునొకజోడు పేరనైదక్కరములు 
త్రిప్పి చదివిన నాతడే యొప్పు వరుస 


ఐదక్షరాలు గల ఒక పేరు అతడు పూలబాణుడు ఆ పేరు రమాకుమార త్రిప్పిచదివినా 
రమాకుమార అని మన్మథుడనే అర్థమే వస్తుంది. 


68 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఒకటి రెండును మూడు నాల్గుడుపనతడె 
యగు నతండెవ్వరో తెలుపుడార్యులార 


రమాకుమారలో ఒక అక్షరం తీసేసినా 'మాకుమారి అనగా మన్మథుడే. రెండవ 
అక్షరం “మా” తీసేసినా వచ్చే కుమార కు అర్థం మన్మథుడే అక్షరం 'కు” తీసినా 
“మారి అని మారుడన్న మన్మథుడే. “మా కూడ తీసి రి అన్న మన్మథుడే, ఇన్ని 
చమత్మారాలను ఇమిడ్చి ఇతడు ప్రహేళికలను రచించాడు. 

డోకూరు బాలబ్రహ్మాచారి పోకూరి కాశీపతి మార్గంలోనే మనోహరమైన 
ఏకాక్షర పద్యాన్ని రచించాడు. 


నేనాన నాని నానిను 

నాన ననిన్‌ నిన్ను నాననని నిన్ననె నా 
నూనిన నెన్నాన ననెన్‌ 

నోనన నెన్నైన నేనునున్‌ నిన్నాన్నా 


“నేన్‌ - ఆనన్‌ - అనినాను - ఇనునానన్‌ - అనినన్‌ - నిన్ను - నానని 
- నిన్ననె - నాన్‌ - ఊనిన - నెన్నానన్‌ - అనెన్‌నోన్‌ - అనన్‌ - ఎన్నైనన్‌ - 
నేనునున్‌ నిన్ను - అన్నా” 

“ఒకడు యుద్ధంలో నిన్ను నిరోధింపనని నిన్నటి దినమునందే సూర్యుని 
సాక్షిగా ఒట్టు వేసినానని అనగా ఆ ఎదుటివాడు మిక్కిలి సిగ్గుపడినవాడై ఓయన్నా 
నేను కూడా నిన్నేపరిస్థితుల యందునూ బాధ పెట్టనని పలికెను” అని అర్ధం. ఇలాంటి 
పద్యాలేకాక ద్వక్షరి “ని 'మిలతో కూడా పద్యాలను రచించాడు. 

ఇతని పాండిత్యానికి మెచ్చి అనేక సంస్థానాలు ఇతనికి అనేక బిరుదులను 
ప్రకటించాయి. గద్వాల సంస్థానం వారు 'కవిరత్న', తిరుపతిలో “చిత్రకవితా ప్రవీణ), 
వరంగల్‌ రాజరాజనరేంద్ర గ్రంథాలయంలో దూపాటి వెంకట రమణాచార్యుల నుండి 
ఆశుకవితాధురీణి, మంగళగిరిలో 'కవిశేఖరి, రాజమండ్రిలో శ్రీపాద కృష్ణమూర్తి 
శాస్త్రి నుండి 'కవిశిరోభూషణ), జైపూర్‌ మహారాజు విక్రమదేవవర్శ నుండి అవధాన 
పంచానని, గుడివాడలో చతుర్విధ కవితాధురీణి బిరుదులతో పాటు ‘సువర్ణ 
విజయ ఘంటాకంకణంి, నిజామాబాదులో సువర్ణ రత్నకిరీటం, సువర్ణ పతకాలను 
పొందాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 69 


కళ్ళు లేకున్నా అంధుడిగా వందల సంఖ్యలో అవధానాలు చేయడం 
బాలబ్రహ్మాచారి ప్రతిభకు నిదర్శనం. అవధానాలను చేయడమేగాకుండా అనేక 
భక్తిపూరితమైన రచనలు చేశాడు. మన్నెంకొండలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుని మీద 
“శ్రీమన్నెంకొండ వెంకటేశ్వర శతకద్వయం”ను రచించాడు. ఇందులో మొదటి 
శతకంలో “మన్నెముగిరి వేంకటేశ, మాహృదయేశా!” అనే మకుటంతో, రెండవ 
శతకంలో “మన్నెము భూధరాలయ రమా హృదయేశ్వర వేంకటేశ్వరా!” అనే మకుటంతో 
రచించబడింది. మొదటిది కందంలో రాయగా, రెండవది ఉత్పలమాలలో రచించాడు. 
ఈ శతక ద్వయంలో భక్తుని నివేదన, ఆత్మనివేదన అడుగడుగునా కన్పిస్తాయి. ఈ 
శతకంలోని 'ని అనే అక్షరంతో ప్రాసయతిని పాటించి రాయడం కవి ప్రతిభా సంపత్తికి 
నిదర్శనం. ఉదాహరణకు... 


నిన్నెంచుచున్న భక్తుల 
కెన్నటి కాపదల గూర్వకీప్పలొసగియున్‌ 
మన్నించెదవని వేడితి 
మన్నెముగిరి వేంకటేశ, మాహృదయేశా! 


వంటి పద్య రత్నాలు ఇందులో కన్పిస్తాయి. దీనిని 1972లో ముద్రించాడు. 
బాలబ్రహ్మచారి రచనా శైలి సరళంగా సాగి చదివిస్తుంది ఇతని రచనా చమత్కతికి 
కింది పద్యమే నిదర్శనం. 


ధన ధన దాన దానకర ధార్మిక ధార్మిక ధామ ధామ పా 

వన వన ధీర ధీరహిత భాజన భాజన రాగరాగరం 

జన జన మాన మానలిన సంగత సంగత భావ భావనా 

జిన జిన పుంగపుంగ వసచేతన చేతన శీల శీలనా 

దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన కోట్ల బాలబ్రహ్మాచారి 
తెలంగాణ గర్వించదగ్గ అవధాని. అనేక గ్రంథాలను రచించిన పద్యకవి. జిల్లా పరిషత్‌ 
ఛైర్మన్‌గా పనిచేసిన కె.కె.రెడ్డి జీవిత విశేషాలను బాలబ్రహ్మచారి 'కృష్ణరాడీయం' 
పేరుతో చంపూ కావ్యంగా రచించాడు. 


70 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


9. గేయ సాహిత్యం 

గేయం రసాత్మకమైనది. గానయోగ్యమైనది. (శ్రోతలను రంజింపచేయడం 
గేయం ప్రధాన లక్షణం. గేయంలో లయ ప్రధానం. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 
గేయకవుల గురించి తెలుసుకుందాం. 
అస్మాని నరసింహసాగర్‌ : 

తెలుగు పండితుడిగా పనిచేసిన అస్మాని నరసింహసాగర్‌ మూసాపేటలో 
1944లో జన్మించాడు. సమకాలీన సమాజంలోని సమస్వలే కవితా వస్తువులుగా 
తీసుకుని ఇతడు 'ఎదారిపూలు” అనే ఏకైక గేయఖండ కావ్యాన్ని రచించాడు. నాలుగు 
పాదాలలో రచించిన ఈ ఖండ కావ్యంలో ఇరవై విభిన్న గేయాలున్నాయి. ఈ కాలపు 
విశేషాలను కన్నులకు కట్టినట్లుగా రచయిత ఈ గేయ కావ్యంలో చిత్రించాడు. 


శీలము గల నీ దేశము 
శిల్పములకు ప్రఖ్యాతము 
పంచశీల గల దేశము 
ప్రపంచమున విఖ్యాతము! 


మంచెన గుండేరావు : 


మంచెన గుండేరావు అడుగడుగున దేశభక్తి నింపుకున్న సంఘ కార్యకర్త. 
జడ్చర్ల నివాసియైన ఇతడు “మాతృ చరణ మంజీరాలు, మాతృ భక్తి మందారాలు, 
మాతృ కృపామకరందాలు” అనే గేయ సంపుటాలను వెలువరించాడు. ఈ మూడు 
గేయ సంపుటాల్లో దేశభక్తి, దైవభక్తి, జాతీయత, భారతమాత, జన్మభూమి, దేశ సంసృతి 
వంటి ప్రబోధాత్మక గేయాలు అడుగడుగునా కనిపిస్తాయి. జాతిని, సమాజాన్ని జాగ్భతం 
చేసే గేయాలెన్నో ఇందులో ఉన్నాయి. 


విజయ శంఖమూదరా 
వీరహిందు సోదరా 

విచ్చిన్నక శక్తులపై విజృంభించరా 
విజయం సాధించరా 


వంటి గేయాలు ఈ గేయ సంపుటాలలో మనల్ని జాగృతం చేస్తాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 71 


“శ్రీకృష్ణ పదసుధానిధి” జొన్నవాడ రాఘవమ్మ: 

పాలమూరు జిల్లా గర్వించదగ్గ ప్రసిద్ధ రచయిత్రి జొన్నవాడ రాఘవమ్మ. 
ఈమె వందలాది గేయాలను రచించిన విదుషీమణి. ఈమె గేయాలు ఆకాశవాణి, 
దూరదర్శన్‌లలో ప్రసారమయ్యాయి. నవాబ్‌పేట మండలం కేశవరావుపల్లిలో 1928లో 
జన్మించిన రాఘవమ్మ చిన్ననాటినుంచే దైవభక్తి పరాయణురాలు. చదివింది తక్కువే 
అయినా నిరంతరం భాగవతం, రామాయణం, భారతం వంటి పురాణాలను పఠనం 
చేసే రాఘవమ్మ భక్తి గేయాల రచనలకు శ్రీకారం చుట్టింది. భక్తి గేయాలతో పాటు 
దేశభక్తి, జానపద గేయాలు, భజన కీర్తనలు రచించింది. రాఘవమ్మ రచించిన ప్రతి 
గేయం మధురామృతాన్ని పంచుతుంది. సహజమైన పదాల కూర్చుతో లలితమైన 
గేయాలు రచించడం రాఘవమ్మ సహజ పాండిత్యానికి నిదర్శనం. కృష్ణుడంటే 
అపరిమితమైన అభిమానం. అందుకే కృష్ణుడిపై అనేక గీతాలను రచించింది. 30 
ఏళ్ళ క్రిందట ఆకాశవాణిలో ఈమె గేయాలు పదేళ్ళపాటు వరుసగా వచ్చాయంటే 
ఆమె ప్రతిభ ఎంతటిదో ఇట్టే తెలుస్తుంది. 1977లో 48 గేయాలతో రాధికా గీతాలను, 
2010లో అదే పేరుతో 160 గేయాలను పుస్తకరూపంలో తీసుకొచ్చింది. ఈమె 
సహజ పాండిత్యానికి మెచ్చి శ్రీజ్ఞాన సరస్వతి మ్యూజిక్‌, డ్యాన్స్‌ అకాడమి వారు 
ఆగస్ట్‌ 8, 2009న ఈమెకు “శ్రీకృష్ణ పదసుధానిధి” అనే బిరుదును ఇవ్వడం జిల్లాకే 
గర్వకారణం. ఈమె ఇంకా అమృతరాగవర్శిణి, దేశభక్తిగేయాలు, కీర్తిచంద్రికలు, శ్రీకృష్ణ 
గానసుధ వంటి గ్రంథాలను రచించింది. అలాగే చిన్ని కృష్ణుని లీలలు, పేమ తుమ్మెద, 
నవదుర్గ, తులసీ మహాత్యం వంటి గేయనాటికలను రచించింది. అద్భుతమైన భావ 
సంపద, అపారమైన ధారణ శక్తి గల రాఘవమ్మ తనురాసిన పాటలన్నీ పాడగల 
విదుషీమణి. “రాధికా గీతాలు? గేయ సంపుటిలోని గేయాలన్నీ భక్తి తత్వానికి 
సంబంధించినవి. 

కృష్ణరార గోపాల బాలరార 
గోపాలబాల రార గోపికా లోలరారా 

అప్పరసు శ్యామలా మురళీధర్‌ రావు : 

మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన అప్పరసు శ్యామలామురళీధర్‌ రావు 
భక్త జనకోటికి అందించిన గేయమాల “సాయి స్రవంతి” ఇది షిరిడీసాయి గురించి 


72 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


రాసిన నవరసభరితమైన గేయకావ్య సంపుటి, ఈ గేయ సంపుటిలో భక్తితో 
సమర్పించిన అక్షర నివేదన గీతాలు భక్తులను మెప్పిస్తాయి. చదివింపజేస్తాయి. 
కొండపల్లి ఆండాళమ్మ : 

“పాలమూరు” పట్టణానికి చెందిన కొండపల్లి ఆండాళమ్మ 'శ్రీశ్రియఃపతి 
గానామృతమాలి అనే భక్తి గేయాల సంపుటిని వెలువరించింది. ఈ గేయ సంపుటిలో 
మేలుకొలుపు పాటలు, మంగళహారతి పాటలు మొదలైనవి ఉన్నాయి. 
సాతుపాటి గంగయ్య : 


లింగాలకు చెందిన సాతుపాటి గంగయ్య “శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి 
వారి బతుకమ్మ పాట” అనే పుస్తకాన్ని రచించాడు. పాలెం గ్రామంలో వెలిసిన 
శ్రీవేంకటేశ్వర స్వామి మీద బతుకమ్మ పాటను రచించాడు. 

లింగాల శివాలయ ధర్మకర్త, గురుస్వామి అయిన సాతుపాటి గంగయ్య 
“శివదీక్షా మాలధారణ-సంక్షిప్త నిత్య పూజా విధానం’ అనే పేరుతో శివదీక్షా నియమావళి 
(గ్రంథాన్ని రచించాడు. ఈ (గ్రంథంలో శివదీక్షా నియమాలు, పూజా విధానం, 
లింగాష్టకమ్‌, శివాష్టకమ్‌, శివాష్టోత్తర శతనామాలు మొదలైనవి ఉన్నాయి. 
కమలేకర్‌ డాగోజిరావు : 


జిల్లాలో కవిగా, రచయితగా సుపరిచితుడైన కమలేకర్‌ డాగోజిరావు కేతేపల్లి 
గ్రామంలో ఆగష్టు2, 1932లో జన్మించాడు. గేయ సాహిత్యంలో ఇతడు మనభారతి, 
భక్తిమాల రచనలు చేశాడు.మన భారతి ప్రధానంగా దేశభక్తి గేయ సంపుటి. 
భారతమాతను కీర్తిస్తూ రాసిన ఈ గేయాలలో అడుగడుగునా దేశభక్తి కన్పిస్తుంది. 
“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అన్న మాతృభక్తి ఈ గేయ సంపుటి అవతరణకు 
స్ఫూర్తి. ఇందులో మనభారతి, దేశ సమైక్యత,సుందరభారతదేశం, భారత ప్రతిభ, 
భారత వర్షం, భారత భూమి వంటి దేశభక్తి గేయాలు మనల్ని మాతృభావనలో 
ముంచెత్తుతాయి. ఉదాహరణకు... 


భరత భూమి మన కన్నతల్లిరా 
పరమ పుణ్య జన కల్పవల్లిరా 


వంటి మాతృభక్తి గేయాలు ప్రతి ఒక్కరిని దేశాఖిమానంవైపు పురిగొల్పుతాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 73 


కమలేకర్‌ డాగోజిరావు హిందీ నుంచి తెలుగులోకి పలు గ్రంథాలను 
అనువదించాడు. శ్రీ హనుమాన్‌ చాలీసా, శ్రీ దుర్గా చాలీసా, నారద భక్తి సూత్రావళి 
వంటి గ్రంథాలను అనువదించాడు. హిందీలో గోస్వామి తులసీదాసు రచించిన 
“హనుమాన్‌ చాలీసా'ను డాగోజిరావు 'శ్రీ హనుమాన్‌ చాలీసా’ గా అనువదించాడు. 
సర్వపాప హరణకు, కార్యసిద్ధికి, శారీరక బాధానివారణ కొరకు హనుమాన్‌ చాలీసాను 
గానం చేస్తారు. త్రివిధ (దైహిక, దైవిక, భౌతిక) తాపములను పూర్తిగా హరించే 
గుణం ఈ “హనుమాన్‌ చాలీసా'కు కలదు. ఈ అనువాదం గేయ రూపంలో చతురస్ర 
గతిలో, సరళమైన భాషలో, సులభ శైలిలో రచయిత రచించాడు. 


శ్రీ హనుమానీ పావన చరణం 
మాకిల శరణం పాతక హరణం 


ఈ పుస్తకం నిండా హనుమంతుని గుణగణాలు, విజయాలు వివరించబడ్డాయి. అలాగే 
హిందీలో బ్రజమోహన్‌ రాసిన “దుర్గా చాలీసా'ను డాగోజీరావు “శ్రీ దుర్గా చాలీసా గా 
అనువదించాడు. సరళమైన గేయ రూపంలో నారదభక్తి సూత్రాలకు రచయిత తెలుగు 
గేయానుసరణ చేశాడు. అలాగే హిందిలో శివశబ్దసాగర్‌ రచించిన శివశబ్ధ తరంగిణి 
భజన కీర్తనలను కమలేకర్‌ డాగోజిరావు తెలుగులోకి అనువదించాడు. “ప్రేమ యొక్క 
మహిమలను కూడా అనువదించాడు. 

బాల సాహిత్య రచనలో డాగోజిరావు అందెవేసిన చెయ్యి. బాలసాహిత్యంలో 
గేయాలు, నాటికలు, కథలు వంటివి ఎన్నో రాశాడు. ఇతని బాలగేయాల సంపుటి 
సరు 'పూలబాలి ఇందులోని 88 బాలగేయాలలో తెలుగు పండుగలు, 
జాతీయపండుగల గురించే గాక బాలల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే 
బాలగేయాలున్నాయి. ఇవన్నీ సరళమైన భాషలో పాడటానికి వీలుగా ఉన్నాయి. 

కమలేకర్‌ డాగోజీరావు “కృష్ణవేణి” అనే పేరుతో వచన కవితా సంపుటిని 
ప్రచురించాడు. ఇందులోని కవితలు వివిధ సామాజికాంశాలకు సంబంధించినవి. 


“సాహిత్యం” సమాజానికి దర్పణం వంటిది 
దర్పణం వంటి సాహిత్యాన్ని సృజించు 

“సాహిత్యం” సమాజానికి బెషధం వంటిది 
బెషధంలా పనిచేసే సాహిత్యాన్ని రచించు 


వంటి కవితలు కవిని సమాజంవైపు పథనిర్దేశం చేసేవిధంగా రచించాడు. 


74 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


బెల్లం సాయిలు ; 
నటునిగా జిల్లాలో ప్రసిద్ధుడు. అనేక నాటకాలలో దుర్యోధనుడిగా, 

కట్టబ్రహ్మన్నగా, కృష్ణుడిగా, నటించాడు. చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి 
నివాసి అయిన బెల్లం సాయిలు వందలాది ప్రదర్శనలిచ్చిన కళాకారుడు. విశ్రాంత 
హిందీ ఉపాధ్యాయుడు. కురుమూర్తి స్వామిపై రాసిన జానపద గేయాలను “శ్రీశ్రీశ్రీ 
గట్టు కురుమతి రాయని జానపద భక్తి గీతాలు” పేరున రచించాడు. ఇందులో 
కురుమూర్తిస్వామిపై రాసి జానపద భక్తి గీతాలు దైవ భక్తి ప్రపత్తుల్ని తెలుపుతున్నాయి. 

శరణని వేడితిరా - స్వామి - కురుమతి స్వామీ 

శరణన్న వారికి - మరణం లేదని - కొలిచేవారికి 

అభయం నీవని, మదితలచితిరా - నిను కొలిచితిరా 


అలాగే బెల్లం సాయిలు మరొక రచన “శ్రీశ్రీశ్రీ మన్నెంగిరి జానపద భక్తి గీతాలు.” 
గంపల జోసెఫ్‌ : 

పాలమూరు పట్టణానికి చెందిన గంపల జోసెఫ్‌ ఉపాధ్యాయుడిగా 
పనిచేశాడు. స్నేహలత, కులబేధం వంటి గేయకావ్యాలు రచించి వెలువరించాడు. 
తీపిరెడ్డి నారాయణ రెడ్డి : 

చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌ గ్రామంలో జన్మించిన తీపిరెడ్డి 
నారాయణరెడ్డి అనేక గేయాలను రాశాడు. ఇతని గేయాలు తెలుగుదేశం, ఉదయభాను, 
దీపిక వంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఒక గేయ సంకలనాన్ని వెలువరించాడు. 
పలు వ్యాసాలు కూడా రాశాడు. 
అక్కల సుజాన్‌ : 

క్రైస్తవమత ప్రబోధకుడు, గాయకుడు, రచయిత అయిన అక్కల సుజాన్‌ 
“పగిలిన హృదయవీణ” అనే గేయ సంపుటిని రచించాడు. ఇందులో ఏసుక్రీస్తును 


ఆన్‌ 


కీర్తిస్తూ రాసిన 56 గేయాలున్నాయి. లుంబిని టెక్నో హైస్కూల్‌ ఆకాడమిక్‌ డైరెక్టర్‌ 


fer 


కె.లక్ష్మ్యణ్‌గౌడ్‌ అక్కల సుజాన్‌ మరణాంతరం ఈ (గ్రంథాన్ని ప్రచురించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 75 


దొడ్ల మణిమాల : 

కథా రచయిత్రి, కవయిత్రి అయిన దొడ్ల మణిమాల శతాధిక గేయాలను 
రచించింది. ఇవన్నీ విభిన్న అంశాలపై రాసిన సినీ గేయాలు. “నిండు పౌర్ణమి, నా 
స్నేహితుడు, మహాయజ్ఞం” అనే సినిమాలకు పాటలు రాసింది. దూరదర్శన్‌కు పలు 
గేయాలను రాసింది. 
జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ : 

నారాయణపేటకు చెందిన జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ వందల సంఖ్యలో గేయాలను 
రచించాడు. దేశభక్తి, జానపద, లలిత గేయాలను రచించాడు. ఆకాశవాణి, 
దూరదర్శన్‌లలో అనేక జానపద, లలిత గేయాలను ఆలపించాడు. 1981లో “సంగీత 
మాలికి అనే ఆడియో క్యాసెట్‌ను వెలువరించాడు. 
ఆచార్య జన్ను రాఘవులు: 

ఆచార్య జన్ను రాఘవులు బాల బాలికలకోసం, అనేక బాలగేయాలను 
రచించాడు. తను రాసిన అనేక బాల గేయాలను “బాల గేయాలు” అనే పుస్తకంగా 
తీసుకొచ్చాడు. 

వీరు 'విద్యాంజలి అనే వ్యాస సంపుటిని వెలువరించారు. ఇందులో నేటి 
విద్యావిధానంలో వస్తున్న కొత్త పోకడల గురించి రాసిన 15 వ్యాసాలున్నాయి. 
క. పుష్పలత : 

పాలమూరు పట్టణానికి చెందిన కె.పుష్పలత ఉపాధ్యాయురాలిగా 
పనిచేస్తోంది. బాలలకు సంబంధించిన గేయాలెన్నింటినో ఆమె రచించింది. ఆ 
గేయాలన్నింటిని “పసిడి హృదయాలు”గా తీసుకొచ్చింది. ఇందులో మొత్తం 47 
గేయాలున్నాయి. 
కె. అలివేలు: 

హన్వాడ గ్రామానికి చెందిన కె. అలివేలు 'మొగ్గు అనే కవితా సంకలనాన్ని 
వెలువరించింది. 12 ఏళ్ళ వయస్సులోనే బాల కవితా సంపుటిని వెలువరించటం 
బహుశ జిల్లాలోనే ప్రథమం. గురుభక్తి దేశభక్తి, ప్రకృతి, నీతి వంటి విభిన్న అంశాలు 


76 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఇందులో రచించబడ్డాయి. చిన్ని చిన్ని కవితల చిట్టి పుస్తకమే ఈ మొగ్గ కవితా 
సంపుటి. దీనిని ప్రముఖ కవి పల్లెర్ల రామ్మోహన్‌ రావు తన సంపాదకత్వంలో 
తీసుకొచ్చాడు. 


10. కథ, నవల, నాటక సాహిత్యం 


ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో 'కథ' ప్రముఖస్థానాన్ని ఆక్రమించింది. 
ఈ జిల్లాలో 1910 నుంచి ఆధునిక కథాసాహిత్యం ప్రారంభమైంది. కథకు కథానిక 
అని కూడా వ్యవహారం. తెలుగు సాహిత్యంలో కథలు కావ్యాల్లోనూ, ప్రబంధాల్లోనూ, 
ద్విపదల్లోనూ కన్పిస్తాయి. క్లుప్తత, సంక్షిప్తత, ఏకత, సమగ్రత, శైలిరమ్యత, వస్తువు, 
రూపం, కల్పన 'కథి యొక్క లక్షణాలు. పాలమూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో 
కథకులు వందల కొద్దీ కథలు రాశారు. ఈ జిల్లా నుంచి సాంఘిక, చారిత్రక, 
పౌరాణిక, రాజకీయ, కాల్పనిక, జానపద, ఆధ్యాత్మిక, స్త్రీ వాద, దళిత, హాస్య, 
శృంగార, ఢ్రేమ, అనువాద, ఉద్యమ, కరువు, వలస, ఆత్మకథ, దేశభక్తి, నీతి, 
బాలల, మినీ, వ్యంగ్య మాండలిక కథలు వచ్చాయి. 
బరారు శ్రీనివాసశర్మ: 

కోయిలకొండకు చెందిన బరారు శ్రీనివాసశర్మ తెలంగాణ నుంచి తొలి 
తెలుగు స్వతంత్ర పత్రిక 'హితబోధినిని స్థాపించి ప్రచురించాడు. దీనిని 1913సం॥లో 
ప్రారంభించాడు. ఇతడు కువైద్యరాజు, విషాదం, మృత్యువు దాని జ్ఞాపకం, రాజయ్య 
సోమయాజులు వంటి కథలను రాసి తన పత్రికలో ప్రచురించుకున్నాడు. 
నాటకీయతతో కథలు రాయడం శ్రీనివాసశర్మ శైలికి నిదర్శనం. 

కోయిలకొండ చెందిన బరారు శ్రీనివాస శర్మ “ఆశా దోషం” అనే నవలను 
రచించాడు. దీనిని 1910 సం॥లో రచించాడు. ఇది తెలంగాణ తొలి నవల కావడం 
విశేషం. కోయిలకొండ దుర్గానికి సంబంధించిన చారిత్రక అంశాలను నవలా 
రూపంలో రచించాడు. దీనికి మరోపేరు “కోయిలకొండ దుర్గం”. దీనిని 2017లో 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించారు. ఈ నవలలో ఆనాటి 
పాలనా శైలి, పండుగలు, ఉత్సవాలు, వివాహాలు మొదలైన విశేషాలను అద్భుతంగా 
వర్ణించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 77 


కవయిత్రిగా, రచయిత్రిగా కవితలు, కథలు, నవలలు రాసిన స్వర్ణసుధాకర్‌ 
రెడ్డి అమరచింత శాసనసభ్యురాలిగా కూడా పనిచేసింది. ఈమె రాసిన కథలు 'గుండె 
కొంచెం గట్టిదైతే” అనే పేరుతో పుస్తకంగా వెలువడింది. ఇందులో మొత్తం పదమూడు 
కథలున్నాయి. ఇందులోని కథలన్నీ సమాజంలోని ఇతివృత్తాలే. ఈమె కథన శైలి 
సరళంగా ఉంటుంది. ఇందులో ప్రతి కథ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. 
ఇందులోని కథలు “నిర్ణయం, గుండె కొంచెం గట్టిదేతే, వలపు మలపు తిరిగితే,లవ్‌గేమ్‌, 
విలువలు, కనువిప్పు, అత్తాగుణవతీ శత్రు, జీవనహేల, ఈ పాపం ఫలితం?, గోదావరి 
నవ్వింది” వంటివి దేవికవే సాటి అని చెప్పనక్కరలేదు. ప్రతి కథలో సమస్యలను 
సులువుగా పరిష్మరించుకోవచ్చు అనే సందేశం ఇమిడి ఉంది. 

అమరచింత మాజీ శాసనసభ్యురాలు, కవయిత్రి, కథా, నవలా రచయిత్రి 
కూడా అయిన స్వర్ణసుధాకర్‌ రెడ్డి “కోడలు పిల్ల” అనే నవలను రాసింది. ఇది 
ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్‌గా వెలువడి పాఠకుల మన్నన పొందింది. 
డాక్టర్‌ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి : 

ప్రసిద్ధ సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు, పండితుడు అయిన వల్లపురెడ్డి 
బుచ్చారెడ్డి మొత్తం 52 కథలను రచించాడు. లోకం పోకడ, వరవిక్రయం, అంతిమలేఖ, 
ఏకోదరులు, కంచెయే చేనుమేస్తే, పురోగములు, పరాజితులు, చితికిన కాంతం, 
అంతరాలు, రట్టు రంగడు, ఇద్దరు ఖైదీల వంటి కథలను రాశాడు. ఇవి తెలుగు 
స్వతంత్ర, ఉదయభాను, స్రవంతి, భారతి వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 
ఇతని కథలు “వల్లపురెడ్డి బుచ్చారెడ్డి” కథలు పేరున వెలువడ్డాయి. 

పద్య, కథారచయిత, సంపాదకుడు, అయిన డాక్టర్‌ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి 
యువసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “యువ సాహితి” అనే కవితా సంకలనాన్ని 
వెలువరించాడు. ఇందులో జిల్లాలోని వర్ధమాన కవుల కవితలున్నాయి. 

తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలవాడు బుచ్చారెడ్డి, 
ఇతడు అనేక మంది ఉర్దూ కవుల గజళ్ళను తెలుగులోకి అనువాదం చేశాడు. 'మధుగీత, 
ముక్త గీతికలు” పేర్లతో ఉర్దూ కవుల గజళ్ళను, రుబాయీలను తెలుగనువాదం 
చేశాడు. కొన్ని రెండు పంక్తుల్లోనూ, మరికొన్ని నాలుగు పంక్తుల్లోనూ ఉన్నాయి. ఈ 
మధుగీతలో మొత్తం గజళ్ళు, రుబాయీలు 'మధువు'ను గురించే వివరించబడ్డాయి. 


78 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఆమె క్రీగంటి చూపుల అంచులందు 
మధువు వంటిదె యుండెను మైకమెదియో 


ఇలాంటి గజళ్ళు ఈ 'మధుగీత నిండా ఆవరించి ఉన్నాయి. 

పాలమూరు పట్టణానికి చెందిన ప్రసిద్ధ పరిశోధకుడు డాక్టర్‌ వల్లపురెడ్డి 
బుచ్చారెడ్డి “నరసయ్య సరసకవితలు” అనే వ్యంగ్యాత్మకమైన, సరసమైన వచన గ్రంథాన్ని 
రచించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పి.జి విద్యార్థుల కోసం బుచ్చారెడ్డి 
“నాటకలక్షణములు” అనే [గ్రంథాన్ని వెలువరించాడు. ఈ గ్రంథంలో నాటక ప్రశస్తి, 
నాటకోత్పత్తి, అర్థ ప్రకృతులు, నాయకుడు - నాయక, నవరసాలు, దశవిధ 
రూపకాలు, గురించి సంక్షిప్త పరిచయం ఉంది. 'కావ్యేషు నాటకం రమ్యమ్‌” అనే 
సూక్తిననుసరించి ఈ గ్రంథం రచించబడింది. నాటకాలు వేసే వారికి ఇదొక దిక్సూచిగా 
ఉపయోగపదగలదు. 

తెలుగు సాహిత్యం పై తగిన పట్టు కలిగిన డాక్టర్‌ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి 
ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకానికి అద్భుతమైన వ్యాఖ్యానాన్ని రచించాడు. 
తెలుగు సాహిత్యంలో శతకాల మీద వచ్చిన వ్యాఖ్యానాలన్నింటిలో ఇది సమగ్రమైన 
వ్యాఖ్యాన గ్రంథంగా పేరుపొందింది. వల్లపురెడ్డి సమగ్ర సాహిత్యం రెండు సంపుటాలుగా 
వెలువడింది. 
సంగంబండ జగన్నాథ్రరెడ్డి : 


మక్తల్‌కు చెందిన సంగంబండ జగన్నాథరెడ్డి పది దాకా కథలు రాశాడు. 
ఇతడు రాసిన *'బలిపశువు” కథకు ఆంధ్రజ్యోతి,తానా సంస్థలు నిర్వహించిన కథల 
పోటీల్లో ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఇతడు ఇంకా దేవుడు, మేడ్‌ ఫర్‌ ఈచ్‌ 
అదర్‌ వంటి కథలను రాశాడు. 
పి.ఈ.సి. విద్యాసాగర్‌ : 

పాలమూరు పట్టణానికి చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ దాదాపు 100 
కథలను రచించాడు. “ఈ దేశంలో ఒక అర్ధరాత్రి, రక్త పిపాసి, మౌనరాగం, పాతాళ 
గంగ, ఆదర్శ పేమ, ప్రయాణంలో ప్రహనం. ఇతని కథలు ఆంధ్రభూమి, 
ఉదయం, విశాలాంధ్ర, ఈనాడు వంటి పత్రికల్లో ముద్రితమయ్యాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 79 


గంగుల నర్సింహారెడ్డి : 

జడ్చర్లకు చెందిన గంగుల నర్సింహ్మారెడ్డి మొత్తం 80 కి పైగా కథలను 
రచించాడు. వీటిలో సగానికి పైగా కథలకు బహుమతులను అందుకున్నాడు. వాన 
కురిసింది, అద్ధం బద్దలైంది ప్రశ్న ఆత్మహత్య, బొమ్మాబొరుసు వంటి కథలను 
రచించాడు. ఇతని కథలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, పల్లకి, స్వాతి, 
యువ, ఆంధ్రపత్రిక, విజయ, మయూరి వంటి పత్రికల్లో (ప్రచురితమయ్యాయి. 

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైద్రాబాద్‌లో అధికారిగా పనిచేసిన గంగుల నరసింహారెడ్డి 
అనేక నవలలు రాశాడు. ఇతడు రాసిన ప్రతి నవలకి బహుమతి వచ్చింది. ‘జీవన 
సమరంి అనే నవలకు స్వాతి మొదటి బహుమతి, “మహాభాగ్యం”, ఈ సూర్యుడు 
అస్తమించడు” అనే నవలలకు చక్రపాణి బహుమతులు పొందాడు. ఇతని నవలలు 
స్వాతి, యువ అనుబంధ నవలలుగా వచ్చాయి. 
ఉదయమిత్ర : 

ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేసిన ఉదయమిత్ర కవి, కథా రచయిత. జద్బర్లకు 
చెందిన ఉదయమిత్ర రాసిన కథలు అనేక పత్రికల్లో ముద్రితమయ్యాయి. 
వాటినన్నింటిని “అమ్మను జూడాలె అనే కథా సంపుటిగా తీసుకొచ్చాడు. పాలమూరు 
మాండలికంలో రాసిన ఈ కథలు ప్రజా జీవనాన్ని సామాజిక సంబంధాలను 
ఎత్తిచూపాయి. ఇతని మరో కథల సంపుటి “ఆఖరి కుందేలు”. ఇందులో 18 
కథలున్నాయి. అన్నీ సామాజికాంశాల ఇతివృత్తాలాధారంగా రాసిన కథలు పఠితులను 
ఆలోచింపజేస్తాయి. వీరు “పాట సంద్రమై అనే వచన కవితా సంపుటిని వెలువరించారు. 
ఇందులో పాలమూరు, తెలంగాణ అస్తిత్వ వాద కవితలే కాక ప్రపంచీకరణ కవిత్వం 
కూడా ఉంది. 
అప్పరసు రమాకాంతరావు : 

కోయిలకొండ మండలానికి చెందిన అప్పరసు రమాకాంతరావు అనేక 
కథలను రాశాడు. “సమాధిపై పునాదులు, మారణహోమం, నవ్విపోదురుగాక నాకేటి 
సిగ్గు, పంచామృతం పంచుతున్నారు వంటి కథలను రాశాడు. ఇవి ఆంధ్రప్రభ తదితర 
పత్రికల్లో ముద్రితమయ్యాయి. అలాగే ఆకాశవాణిలో ప్రసారమయ్యే “భావన” 
కార్యక్రమంలో ఇప్పటి వరకు 70 పైగా ప్రసంగాలు చేశాడు. 


80 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కె.ఎ.ఎల్‌.సత్యవతి : 


పాలమూరు పట్టణానికి చెందిన కె.ఎ.ఎల్‌.సత్యవతి కవయిత్రి, కథా 
రచయిత్రి అనేక కథలను రచించింది. పలు కథలకు బహుమతులను అందుకుంది. 
స్వాతి వార పత్రికలో వచ్చే బాపు బొమ్మకు 34 కథలు రాసింది. “మానవత్వమా” అనే 
కథకు గురజాడ సాహితీ ప్రథమ పురస్మారాన్ని 1994లో అందుకుంది. అలాగే 
మమత-మనుగడ, కాపు, ఉద్యోగం దొరికింది వంటి అనేక కథలను రచించింది. 
సత్యవతి కథలు స్వాతి, ఆంధ్రపత్రిక, వనిత, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, పుస్తక 
ప్రపంచం, జయశ్రీ, సౌమ్య వంటి పత్రికలో వచ్చాయి. “బాపు బొమ్మలు చెప్పిన 
కథలు” పేరున పుస్తకాన్ని వెలువరించింది. 
యం. శ్రీలత : 

భూత్తూర్‌కు చెందిన కథా రచయిత్రి యం. శ్రీలత “రెల్లు పూల జల్లు, 
కెరటం, పిచ్చుక గూళ్ళు” వంటి కథా సంపుటాలను వెలువరించింది. సమకాలీన 
సమాజంలో సగటు మనుషుల మనస్తత్వాలకు అద్దం పట్టే కథలివి. ఇందులోని 
కథలన్నీ ఆయా వార, మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. 

కథా, నవలా, రచయిత్రిగా, కవయిత్రిగా, పేర్గాంచిన శ్రీలత “గుండెల్లో 
నువ్వుంటే” అనే శతక గేయ సంపుటిని వెలువరించింది. సినీగేయాల బాణిలో రచించిన 
ఈ సంపుటిలో ప్రణయ గీతాలు, ప్రేమ గేయాలు, ప్రకృతి గేయాలు వంటివి 
ఉన్నాయి. అన్నీ లయాత్మకంగా సాగిన గేయాలివి. 


పిలువకు పిలవకు ప్రియతమా 
కోయిల మరచిన వసంతమా 
పుప్పించిన వనాల దారులలో 
వర్షించే తొలకరి మేఘమా 
వంటి గేయాలు చక్కని భావముతో రాసినవి. 
కవయిత్రిగా, కథా, నవలా రచయిత్రిగా పేరుగాంచిన శ్రీలత శ్రీలత శతకం” 


అనే రచన చేసింది. నిత్య జీవన సత్యాలను సరళమైన భాషలో 'సిరిలతా మువ్వా 
అనే మకుటంతో దీనిని రచించింది. ఈ శతకంలో కవయిత్రి తన అనుభూతులను, 


ఆధునిక సాహిత్య చరిత్ర 81 


అనుభవాలను మనముందుంచింది. ఛందస్సులేని శతకమిది. ఆరుద్ర రాసిన 
కోయిలమ్మ ఛాయలో నడిచే శతకమిది. 


చీకటే కమ్ముకోకుంటే 

వెలుగుకు విలువ లేదు సిరిలత మువ్వా! 

మరణమే మరి రాకుంటే 

బ్రతుకులో తీపిలేదు సిరిలత మువ్వా 
శ్రీలత 'వెన్నెల స్పర్శ, మూడుతరాలు, మనసా (ప్రేమించకే నన్నిలా, ఖననమ్‌” వంటి 
నవలలు రాసింది. అన్నీ స్తీ ప్రధానంగా రాసిన నవలలు. ఈమె 'ధిక్కారం, విశ్వంభరి” 
అనే వచన కవితా సంపుటాలను వెలువరించింది. “ధిక్కారం” లో 87 కవితలున్నాయి. 
అన్నీ సమకాలీన సమస్యలు, స్త్రీల సమస్యల గురించి రాసినవి. 'విశ్వంభరి”లో 45 
కవితలున్నాయి. ఇందులో స్త్రీని వస్తువుగా తీసుకొని రాసిన కవితలున్నాయి. 
ఎ.రాజేంద్రబాబు : 


“నడుం బిగించుదాంి అనే నాటకాన్ని వీరు రచించారు. ఇది అనేక 
కళాశాలల్లో ప్రదర్శించబడింది. 
పోతుల హన్మంతురెడ్డి : 

మద్దూరు మండలం చింతలదిన్నె గ్రామానికి చెందిన వీరు భీమార్జున 
విజయాలు, భక్తతుకారాం, భక్త మార్మండేయ వంటి నాటకాలను రచించారు. 
అనంత రామచంద్రయ్య : 

దేవరకద్రకు చెందిన అనంతరామచంద్రయ్య మొత్తం 40 కథలను 
రచించాడు. ఇతని కథలు, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, మయూరి, సుప్రభాతం వంటి 
పత్రికల్లో ముద్రణపొందాయి. ఉషాకిరణాలు’ అనే కథా సంపుటిని వెలువరించాడు. 
ఎం.వెంకట్రాములు : 

మరికల్‌కు చెందిన ఉపాధ్యాయుడు వెంకట్రాములు చెట్టు, లోయ, జంగిడి 
అనే కథలను రచించాడు. చెట్టులోయ “వార్త దినపత్రికలో, జంగిడి 'అధ్యాపకజ్వాలి 
లో ప్రచురితమయ్యాయి. 'జంగిడి? పేరుతో వీరి కథా సంకలనం 2011లో వచ్చింది. 
ఇందులో ఏడు కథలున్నాయి. 


82 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కండ్లకుంట్ల శరత్‌చంద్ర: 


పాలమూరు పట్టణానికి చెందిన కండ్లకుంట్ల శరత్‌చంద్ర 80కి పైగా కథలను 
రాశాడు. ఇతడు రాసిన కథలు స్వాతి, ఆంధ్రభూమి, రచన, హాసం, హాస్యానందం 
తదితర పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇతడు కథలే గాక కవితలు, నవలలు కూడా 
రాశాడు. “కుంభకర్ణ అస్సలు నిద్రపోడు” అనే హాస్య కథల సంపుటిని వెలువరించాడు. 

పాలమూరు పట్టణానికి చెందిన కండ్లకుంట శతర్‌చంద్ర ప్రక్షాళన, 
ప్రజ్వలన, జీవనయానం మొదలైన నవలలను రాశాడు. ప్రక్షాళన స్వాతి వార పత్రికలో 
ప్రచురితం కాగా, ప్రజ్వలన ఆంధ్రభూమి దిన పత్రికలో ముద్రితమయ్యాయి. ఇవి 
నవలలుగా వెలువడ్డాయి. 
ఎదిరె చెన్నకేశవులు : 

పాలమూరు పట్టణంలో ఆగష్ట్‌ 1918లో జన్మించిన ఎదిరె చెన్నకేశవులు 
తొలితరం కథా, నవలా రచయిత. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలలో పాండిత్యం 
కలవాడు. విద్యార్థి దశలోనే ఈ మూడు భాషలలో వెలువడే దినపత్రికలకు విలేకరిగా 
పనిచేశాడు. గోల్కొండ ద్వైవార పత్రికలో సహాయ సంపాదకుడిగా, 'నేతి వార పత్రిక 
సంపాదకుడిగా పనిచేశాడు. అనేక వ్యాసాలను రచించాడు. “సహకార సమాచారం” 
అనే పత్రికలో సహాయ సంపాదకుడిగా కూడా పనిచేశాడు. “అదృశ్య హస్తం” పేరుతో 
అపరాధ పరిశోధక నవలను రచించాడు. ఇది 'నేతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చి 
ప్రజాదరణ పొందింది. అపరాధ పరిశోధక నవలకు ఉండవలసిన లక్షణాలన్నీ ఈ 
నవలలో ఉన్నాయి. ఇదే కాక 'పొట్టకోసం, పతితి అనే మరో రెండు సాంఘిక 
నవలలు రచించాడు. 

నిజాం పోరాటయోధుడిగా, పత్రికా సంపాదకుడిగా, కథా, నవలా 
రచయితగా ఎదిరె చెన్నకేశవులు సుప్రసిద్దుడు. “అర్పణ, అందరిగొడవి అనే పేర్లతో 
ఇతడు గేయ సంపుటాలను వెలువరించాడు. విభిన్న కవితా వస్తువులతో ఈ గేయాలను 
రచించాడు. 'అర్పణిలో సత్యసాయిబాబాను ప్రశంసిస్తూ రాసిన గేయాలున్నాయి. 

కథా, నవలా రచయితగా, సంపాదకుడిగా పేర్గాంచిన ఎదిరె చెన్నకే శవులు 
అనేక వ్యాసాలను రచించాడు. ఆనాటి పరిస్థితుల నేపధ్యంలోని సమకాలీన 
సంఘటనలను, నిజాం నియంతృత్వాన్ని గ్రంథాలయోద్యమాన్ని వివరిస్తూ అనేక 
వ్యాసాలను రచించాడు. గోల్కొండ, డెయిలీ న్యూస్‌, మిలాప్‌, నేత, సహకార 


ఆధునిక సాహిత్య చరిత్ర 83 


సమాచారం పత్రికలలో పనిచేస్తున్నపుడు ఈ వ్యాసాలను రచించాడు. ఈ వ్యాసాలన్నీ 
కలిపి “సహకార సహజీవనంి పేరుతో సంకలనంగా రూపుదిద్దుకుంది. 

పాలమూరు వట్టణానికి చెందిన ఎదిరే చెన్నకేశవులు స్వాతంత్ర 
సమరయోధుడు. తను రాసిన అనేక కవితలతో “నన్నిలా ఉండనీ” అనే వచన కవితా 
సంపుటిని వెలువరించాడు. 

కథా, నవలా రచయితగా సుప్రసిద్దుడైన ఎదిరె చెన్నకేశవులు పలువురి 
ప్రముఖుల జీవిత చరిత్రలను రచించాడు. చేనేత ప్రముఖులు పేరుతో పలువురి 
నేత ప్రముఖుల జీవిత చరిత్రను రచించాడు. 
కొత్తాపురం మఠం రాచయ్య: 

వీరిది నవాబ్‌పేట మండలం ఇప్పటూరు గ్రామం. వీరు గాంధీజీ జీవిత 
చరిత్ర ఆధారంగా గాంధీ” నాటకాన్ని రచించాడు. ఈ నాటకం పూర్తిపేరు 
“శ్రీమవోత్మాగాంధీ జీవిత చరిత్ర. ఈ బృహత్‌నాటకం వందసార్లకుపైగా 
ప్రదర్శించబడింది. గాంధీజీ జీవితంలోని ప్రధాన ఘట్టాలు సరళ (గాంధథికంలో 
రాయబడ్డవి. 
సీతమ్మ: 

మక్తల్‌కు చెందిన సీతమ్మ “మధుమాలతి” అనే నవలను రచించింది. ఈ 
నవల కల్పన, వాస్తవికతలతో కూడిన రచన. ఇందులో కులాంతరమైన ప్రేమ వివాహం, 
దానిని నిలుపు కోవటానికి చేసిన ప్రయత్నం, బానిస బ్రతుకు, భర్త తాగుడుతో 
భార్య అగచాట్లు, తొందరపాటు (ప్రేమ చేసే అనేక పాట్లను రచయిత్రి తనదైన శైలిలో 
ఈ నవల రచించింది. 

మక్తల్‌కు చెందిన సీతమ్మ గేయ కవయిత్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 
హిందీ పండితురాలిగా పనిచేసింది. పుట్టపర్తి శ్రీసత్యసాయిబాబా భక్తి గీతాలు, 
శ్రీవేంకటేశ్వర గీతావళి, మక్తల్‌ శ్రీనల్లజానమ్మ భక్తి గీతాలు వంటి భక్తిగీతాల 
సంపుటాలను వెలువరించింది. 
బెక్కం జనార్దన్‌ : 

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత బెక్కెం జనార్దన్‌ 
మహబూబ్‌నగర్‌జిల్లా జానపద పోరాట యోధుడు. పండుగ సాయన్న జీవిత చరిత్రను 
నవలా రూపంలో తెచ్చాడు. పండుగ సాయన్న జీవితంపై పూర్తి స్థాయిలో వచ్చిన 
మొదటి పుస్తకం ఇది. 


84 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


11.వచన సాహిత్యం 


డాక్టర్‌ తలముడిపి బాలసుబ్బ్దయ్య : 

ప్రసిద్ధ సాహితీవేత్త, పరిశోధకుడు డాక్టర్‌ తలముడిపి బాల సుబ్బయ్య పలు 
విమర్శనా గ్రంథాలను రచించాడు. వేదుల సూర్యుని జ్ఞాన మహస్సు, మేఘ సందేశం 
తాత్త్విక దర్శనం, రామరాజ్యం -ధర్మరాజ్యం, సామ్యవాద కవితాదర్శనం- 
మహాప్రస్థానం” వంటి విమర్శన (గ్రంథాలను రచించాడు. ఇతడు రాసిన అనేక 
పరిశోధన, విమర్శనాత్మక వ్యాసాలు స్రవంతి, తెలుగు, మూసి, శ్రీశైల ప్రభ వంటి 
పత్రికల్లో ముద్రితమయ్యాయి. 

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ తలముడిపి బాలసుబ్బయ్య 
ఎల్లూరి నరసింగ కవి రచించిన 'రాచకన్యకాపరిణయం-సమగ్ర పరిశీలని అనే 
అంశంపై పి. హెచ్‌డి పరిశోధన చేశాడు. 
మంత చిన్న : 


వీరభ[ద కవి రచించిన “ద్విపద నీలకంఠ పురాణం”ను మంత చిన్నయ్య 
వచనకావ్యంగా తీర్చిదిద్దారు. ఇది కురివిణశెట్టి (జాండ్ర) కుల ప్రాశస్యాన్ని 66 
రమణీయమైన కథలతో “ద్విపద” ఛందస్సులో రచించబడింది. ఇందులోని ఎన్నో 
అర్జాలకు అంతరార్జాలను, భావార్థాలను సరళమైన భాషలో అందించాడు. ఇందులో 
నవమాశ్వాసాలలో జాండ్ర కులస్థుల ప్రాశస్యాన్ని, వివాహక్రమాన్ని వివరించారు. ఈ 
పురాణంలో క్షీరసాగర మధనం, శివుడు హలాహలంను మింగి నీలకంఠుడైన వైనం, 
శివుడు 66 బుషులను 66 గోత్ర కర్తలుగా చేయడం, శివపూజా విధానం, శివస్తోత్రాలు, 
జాం(డ్ర కులాచారాలు, తపోమార్గం, యోగసాధనలద్వారా మోక్షం పొందు విధాలు 
ఉన్నవి. 
దాక్టర్‌ ఇరివెంటి కృష్ణమూర్తి (12. ౯. 1930-26. 4 1990) : 
వీరు కల్వకుర్తి తాలూకా, రఘుపతిపేటలో రామమ్మ, రాఘవశాస్త్రిలకు 
జన్మించారు. వీరు సున్నిత మనస్కులు. స్నేహశీలురుగా సాహిత్యాభిమానులందరికీ 
సుపరిచితులు. సుమారు 20 సం.లు “యువభారతి” సంస్థ అధ్యక్షులుగా (1968-89) 


ఆధునిక సాహిత్య చరిత్ర 85 


పెక్కు సాహితీ సభలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా 
(1979-85), ఆంధ్ర సారస్వత పరిషత్‌ కార్యదర్శిగా (1986-89) సాహిత్యాభివృద్ధికి 
నిరంతరం పాటుపడినారు. 
స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంలో యువభారతి ప్రకటించిన మహతి 
(1972) తర్వాత సాహిత్య అకాడమీ వెలువరించిన తెలుగులో పరిశోధని (1981) 
ఆయన సంపాదకత్వ ప్రజ్ఞకు నిలువుటద్దాలు. 
“చాటువులు (1985), కవి సమయములు (1987), ఇరివెంటి వ్యాసాలు 
(1990), ఇరివెంటి రచనలు (1991) వీరి రచనలు. 
వీరు మరణించాక వీరి మిత్రులు డా॥ తిరుమల శ్రీనివాసచారి సంపాదకత్వంలో 
సారస్వత పరిషత్తువారు “ఇరివెంటి వ్యాసాలు” (1990), యువభారతీవారు 'ఇరివెంటి 
రచనలు (1991) వెలువరించారు. 
కొవ్వొత్తి కన్నీరు కారుస్తూ 
కరిగిపోయింది 
వెలుగుకోసమే వెలిగింది 
తనకంటే ఎన్నోరెట్లు వెలుగగల్లిన 
వేడివెలుగుకు వినమ్రంగా 
నమస్మరించిపోయింది 
చేతనైనంతవరకు చీకటినెదిరించింది 
కన్నీటికి విలువవుందని చాటింది 
వెలుగవచ్చుననే సత్యాన్ని చాటింది 
తనకాంతిని పంచియిచ్చింది 
తనకాంతిని పంచుకోనిచ్చింది. 
('దీపికి - వీచికలు సంకలనం) 


యువభారతి ప్రచురించిన 'ఇరివెంటి రచనలులో కృష్ణమూర్తి రచించిన 
మూడు కథానికలున్నాయి. వట్నపోల్లు, పంచాయతి నెంబరు, పాలమూరు 
మాండలికంలో రచించగా కనువిప్పు వ్యావహారిక భాషలో రచించబడింది. ఈ కథలను 
చదువుతుంటే పల్లెటూర్లల్ల మాట్లాడే పల్లీయ భాష గుర్తుకు వస్తుంది. పాలమూరు 
జిల్లా పల్లీయుల భాషనూ, జానపదుల యాసనూ, మాటల పోకడనూ చక్కగా పట్టుకొని 
కథా రచన చేశాడు. 


86 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ప్రసిద్ధ సాహిత్య పరిశోధకుడు, “యువభారతి” సంస్థ నిర్వాహకుడు అయిన 
డాక్టర్‌ ఇరివెంటి కృష్ణమూర్తి అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించిన సాహిత్య 
దృష్ట దాదాపు 120కి పైగా పుస్తకాలను 'యువభారతి ద్వారా అచ్చు వేయించాడు. 
స్వతహాగ సాహిత్యాభిలాషియైన కృష్ణమూర్తి 'కవి సమయాలు” అనే అంశంపై పిహెచ్‌. డి. 
పరిశోధన చేశాడు. ఈ (గ్రంథంలో సాహిత్యంలో ఉపయోగించిన కవి సమయాల 
గురించి శాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషణ చేశాడు. 

“సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా” అనే ప్రసిద్ధ గేయాన్ని రచించిన 
సుప్రసిద్ధ ఉర్జూకవి మహ్మద్‌ ఇక్బాల్‌. మనదేశ బెన్నత్యాన్ని ఐకమత్యాన్ని ప్రపంచానికి 
చాటిన జాతీయ కవి ఇక్బాల్‌. ఇతని జీవిత చరిత్రను ఉర్దూలో సయ్యద్‌ ముజఫర్‌ 
హుసేన్‌ బర్నీ రచించగా తెలుగులోకి ఇరివెంటి కృష్ణమూర్తి అనువదించాడు. ఇందులో 
ఇక్బాల్‌ కవితా తత్వాన్ని, తత్వచింతననూ, దేశభక్తినీ కొనియాడాడు. 

విత్తులా ఉన్నవాణ్ణి 

వృక్షంలా ఎదగలేనా? 

దివిటీలా ఉన్నవాణ్డి 

దివాకరుణ్ణి కాలేనా? (ఇరివెంటి రచనలు - ఆకాంక్ష) 

యువభారతి సృష్టికర్త, సాహిత్య పథనిర్దేశకుడు, సంపాదకుడు, పరిశోధకుడు 

అయిన డాక్టర్‌ ఇరివెంటి కృష్ణమూర్తి కొన్ని తెలుగు చాటువులకు “చాటువులు” పేర 
వ్యాఖ్యానం రచించాడు. ఈ చాటువులో ప్రసిద్ధ చాటువులకు సవివరణాత్మకమైన 
వ్యాఖ్యానాన్ని ఉదాహరణలతో చేశాడు.అనేక తెలుగు కావ్యాలనుంచి ముఖ్యమైన 
చాటువులను సేకరించి 'చాటువులు’గా తీసుకొచ్చాడు. మనకు తెలియని ఎన్నో 
కుప్పా దక్షిణాముర్తి : 

ప్రముఖ సంస్కృత, తెలుగు పండితుడు కుప్పా దక్షిణమూర్తి వివాహ 
సంస్మారం-ప్రాధాన్యత” అనే వచన గ్రంథాన్ని రాశాడు. ఇందులో వివాహ వ్యవస్థకు 
సంబంధించిన విషయాలు పేర్కొనబడ్డాయి. 
కొండా బసవరాజు ; 

బసవ సాహిత్యాన్ని విసృతంగా ప్రజల్లోకి తీసుకుపోతున్న కొండా బసవరాజు 
ధన్వాడ మండలం కొల్లంపల్లి (గ్రామానికి చెందినవాడు. బసవ వచనాలను, 


ఆధునిక సాహిత్య చరిత్ర 87 


బసవధర్మాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో “బసవధర్మదర్శిని, బసవధర్మ 
పరిచయం” అనే వచన (గ్రంథాలను రచించాడు. 

తెలుగు, కన్నడ భాషలందు తగు పట్టు గల్లిన కొండా బసవరాజు కన్నడ 
నుంచి తెలుగులోకి పలు గ్రంథాలను అనువదించాడు. అన్నీ బసవవచనాలే కావడం 
విశేషం. వచన సంగమం, నిత్య పఠన బసవ వచనములు, బసవ వచనామృతం” 
అనే గ్రంథాలను సరళమైన తెలుగు భాషలోకి అనువదించాడు. 12వ శతాబ్దానికి 
చెందిన అవతార పురుషుడు బసవేశ్వరుని ముఖతః పలికిన కన్నడ వచనాలను 
బసవరాజు సరళమైన వచనాలలో మనకందించాడు. “బసవ వచనామృతం'” (గ్రంథంలో 
అనువాదంతో పాటు చక్కని వ్యాఖ్యానం కూడా రచించాడు. అలాగే “జ్ఞాపిక అనే 
గ్రంథాన్ని తెలుగు అనువాదం చేశాడు. ఇది సాయం సమయపు సంక్షిప్త స్మరణం. 
జి.కుర్మన్న : 

నారాయణపేటకు చెందిన జి.కుర్మన్న విశ్రాంత ఉపాధ్యాయుడు. గ్రామీణ 
వికాస పరిషత్‌, అమ్మ కో-ఆపరేటివ్‌ సొసైటీలను ఏర్పాటు చేసి వివిధ సామాజిక 
కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రచించాడు. 
'తెలుగో(గ్లోడు, 610 జి.ఓ అమలు అవరోధాలు’ అనే రెండు గ్రంథాలను రచించాడు. 
డాక్టర్‌ మాడ పుష్పలత : 

తెలుగు పండితురాలిగా పనిచేస్తున్న డాక్టర్‌ మాడ పుష్పలత 'పెళ్ళిముచ్చట్లు, 
పోలేపల్లి ఎల్లమ్మ జాతరి అనే పుస్తకాలను రచించింది. పెళ్ళికి సంబంధించిన అనేక 
వివరాలను పొందుపరుస్తూ పెళ్ళిముచ్చట్లు అనే పుస్తకాన్ని రాసింది. 
రుద్రాక్షలమఠం ప్రభులింగశాస్త్రి క 

కవిగా, రచయితగా పేర్గాంచిన ప్రభులింగశాస్త్రి “అక్కమహాదేవి, సాధన 
సందేశం, జ్ఞానస్థలం” అనే వ్యాస గ్రంథాలను రచించాడు. అక్కమహాదేవి చెప్పిన 
అనేక వచనాలను ఈ (గ్రంథాల్లో శాస్త్రి చెప్పారు. 

కోస్టిలో 1960లో జన్మించిన అర్‌.ఎం. ప్రభులింగ శాస్త్రి కవిత్వం, నవల, 
నాటకం, వ్యాసాలు, అనువాదం తదితర ప్రక్రియల్లో రచనలు చేశాడు. “బెజ్జమహాదేవి” 
అనే నాటకాన్ని రచించాడు. మహాభక్త శిరోమణి అయిన బెజ్జమహాదేవి శివుని 
తనకొడుకుగా భావించి అతనికి చేసిన సపర్యలు, మూఢభక్తి గురించి ఇందులో 
రచయిత చక్కగా రచించాడు. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణంలోని 


88 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


బెజ్జమహాదేవి కథను సంగ్రహించి రచయిత నాటకంగా మలిచాడు. దీనిని ఐదంకాలలో 
రచించాడు. అలాగే బసవేశ్వర నాటకాన్ని కూడా రచించాడు. 

వీరు “కాయకమే కైలాసం” అనే పౌరాణిక నవలను రచించారు. ఇది వీరశైవ 
సంబంధ రచన. దీనిలో వీరశెవులకు అతిముఖ్యమైన ఇష్టలింగధారణల గూర్చి 
వివరించబడింది. 

ఈయన ఆంగ్లంలో రెండు కవితా సంపుటాలను వెలువరించాడు. 
సాజిశహదాట్‌, సాజి విరాసత్‌లు రాసిన 'జంగ్‌-ఎ-ఆజాది 1857 అనే గ్రంథాన్ని 
తెలుగులో “1857 స్వాతంత్ర్యపోరాటం” అనే పేరుతో అనువదించాడు. ప్రథమ 
భారత స్వాతంత్ర్యం జరిగి 150 సం॥లు పూర్తి అయిన సందర్భంగా ఈ గ్రంథాన్ని 
తెలుగులోకి తెచ్చాడు. 

ప్రభులింగ శాస్త్రి “ఆది జగద్గురువు శ్రీ రేణుకాచార్యి అనే జీవిత చరిత్ర 
గ్రంథాన్ని కూడ రచించాడు. 
విఠల్‌రావు ఆర్య: 

ఆర్య (ప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షులు విఠల్‌రావు ఆర్య దయానంద 
విద్యామందిర్‌ విద్యార్థులకోసం “మనుర్భువి అనే నైతిక పాఠ్యగ్రంథాలను తన 
సంకలనంలో నాలుగు భాగాలుగా వెలువరించాడు. ఇందులో శ్లోకాలు, గేయాలు, 
కథలు, పద్యాలు, సూక్తులు మొదలైనవి ఉన్నాయి. 
తుమ్మల భాస్మరయ్య : 

ప్రభుత్వ బి.ఇడి కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసిన తుమ్మల 
భాస్మరయ్య సురవరం సాహితీ వేదికను స్థాపించి బి.ఇడి విద్యార్థుల్లో సాహిత్య 
వ్యాసంగాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో వారిచేత రచనలను సేకరించి “ఉషస్సు, 
వెలుగు రేఖలు” అనే కవితా సంకలనాలను వెలువరించాడు. ఈ సంకలనాలలో 
తెలుగు భాష, విద్య ప్రాముఖ్యత, స్నేహం విలువ వంటి కవితలు చోటు చేసుకున్నాయి. 
పల్లెర్ల జానకీ రామశర్మ: 

పాలమూరు పట్టణంలో 1919లో జన్మించిన పల్లెర్ల జానకీ రామశర్మ 
గంగాపురం నృసింహ దీక్షితుల వద్ద వేద విద్యాభ్యాసం చేశాడు. స్వాతంత్రోద్యమం, 
గ్రంథాలయోద్యమం, ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఉద్యమం వంటి సామాజిక ఉద్యమాలలో 
పాల్గొన్నాడు. గోల్కొండ, ఆంధ్రజనత పత్రికలకు విలేకరిగా పనిచేశాడు. జిల్లాలోని 


ఆధునిక సాహిత్య చరిత్ర 89 


పలు అంశాలపై “మహబూబ్‌నగర్‌ జిల్లా అజ్ఞాత విషయములు” అనే గ్రంథ రచన 
చేశాడు. జిల్లాలోని దేవాలయాలు, గ్రంథాలయోద్యమం, పిల్లలమర్రి చరిత్ర, రూంగీర్‌ 
పీర్లు, అజ్ఞాత యోగులు - కవులు, భక్త సమాజములు, ఆంధ్రసారస్వత పరిషత్‌ 
వంటి విషయాలపైన సాధికారిక రచన చేశాడు. 1988లో దివంగతుడయ్యాడు. ఈ 
[గ్రంథాన్ని ప్రముఖ కవి పల్లెర్ల రామ్మోహన్‌రావు 2004లో వెలుగులోకి తీసుకొచ్చాడు. 
ఎం.రాఘవాచారి : 

పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌, ఉపాధ్యాయుడు అయిన 
ఎం.రాఘవాచారి “కాంగిరేచుల మోసాల్ని తెలంగాణ మోసేదెన్నాళ్లు, మాకూ 
కలలున్నాయి” అనే వ్యాస [గ్రంథాలను రచించాడు. ఇందులో పాలమూరు కరవు, 
వలసలు, తెలంగాణ వాదం, జిల్లా ప్రాజెక్టులు వంటిపై వ్యాసాలున్నాయి. 
యు. వెంకటేశ్వర్లు : 

జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో డివిజనల్‌ పౌర సంబంధాల 
అధికారిగా పనిచేసిన వేంకటేశ్వర్లు 'పాలమూరు జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు - 
పర్యాటక ప్రాంతాలు” అనే గ్రంథాన్ని రూపొందించాడు. ఈ [గ్రంథంలో జిల్లాలోని 
పేరెన్నికగన్న పర్యాటక ప్రదేశాల గురించి సంక్షిప్తంగా పరిచయం చేశాడు. 
సి.రామ్మోహన్‌ : 

పాలమూరు జిల్లా సామాజిక కార్యకర్త, విశ్రాంత అధ్యాపకుడు అయిన 
సి.రామ్మోహన్‌ “పాలమూరు లేబరు అనే వ్యాస సంపుటిని వెలువరించాడు. 
పి.వీరబ్రహ్మచారి : 

ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పి. వీరబ్రహ్మాచారి పలు సామాజిక రాజకీయ, 
సాహిత్య, వ్యాసాలను రచించాడు. ఇవి అనేక పత్రికల్లో ముద్రితమయ్యాయి. 
జినరేష్‌ : 

ధన్వాడ మండలం తీలేర్‌ గ్రామానికి చెందిన జి.నరేశ్‌ “స్ఫూర్తి అనే వ్యాస 
సంపుటిని వెలువరించాడు. ఇందులో మొత్తం 17 వ్యాసాలున్నాయి. మాజీ రాష్ట్రపతి 
అబ్బుల్‌ కలాం, స్టీఫెన్‌ హాకింగ్‌, మదర్‌ థెరిస్సా, అహ్మద్‌ నజీర్‌, మోక్షగుండం 
విశ్వేశ్వరయ్య, ఒబామా వంటి ప్రముఖుల జీవిత విశేషాలను, అత్యున్నత స్థాయిని 
చేరుకోవడానికి వారు పడిన శ్రమను చక్కని వ్యాస రూపంలో రచయిత వివరించాడు. 
అలాగే వారి గురించి కవితలను కూడా రచించాడు. ఇతని మరో రచన 'నా లక్ష్యం”. 


90 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


డాక్టర్‌ ఉండ్రు ప్రకాశ్‌ : 

పాలమూరు పట్టణానికి చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్‌ ఉండ్రు 
ప్రకాశ్‌ “భారత జాతికి అంబేద్మర్‌ చేసిన విశిష్ట సేవలు” అనే వ్యాస [గ్రంథాన్ని రచించాడు. 
భారత జాతికి అంబేద్మర్‌ చేసిన విశిష్ట సేవల గురించి ఈ చిన్న (గ్రంథంలో సంక్షిప్తంగా 
వివరించాడు. 
ఆచార్య సావిత్రి వేణుగోపాల్‌ : 

కోయిలకొండకు చెందిన ఆచార్య సావిత్రి వేణుగోపాల్‌ విద్యార్థుల కోసం 
“రత్నగర్భ అనే వ్యాస సంపుటిని వెలువరించింది. 
నామాల శ్రీనివాస్‌ : 

మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన నామాల శ్రీనివాస్‌ “పాలమూరు జిల్లా 
సంక్షిప్త చరిత్ర” అనే పేరుతో జిల్లా చరిత్రను రచించాడు. ఈ పుస్తకంలో రచయిత 
శిలాయుగపు వివరాలు, జిల్లా, రాజకీయ నేపథ్యం, అక్షరాస్యత వివరాలు, సంస్థానాలు, 
దేవాలయాలు, స్వాతంద్ర సమరయోధులు, మట్టిలో మాణిక్యాలు, జలసంపద, విద్యా 
వ్యవస్థ కొన్ని మైలురాళ్ళు వంటి అంశాలను సంక్షిప్తంగా వివరించాడు. దీనిని 1998లో 
ముద్రించారు. 
శ్రీశ్రీశ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి : 

గంగాపురం శ్రీ మలయాళస్వామి రామకోటి జపయజ్ఞ ఆశ్రమం పీఠాధిపతి 
శ్రీశ్రీశ్రీ నిత్యశుద్దానందగిరి స్వామి “భగవత్‌ పూజావిధానం శ్రీమన్నారాయణ కవచం” 
అనే గ్రంథాన్ని తన సంపాదకత్వంలో వెలువరించాడు. ఇది శ్రీ మద్భాగవతాంతర్గతమైన 
లక్ష్మీనారాయణుల షోడశోపచార పూజా విధానాన్ని గురించి తెలిపే భక్తి పారాయణ 
(గంధం. 
జిపాండురంగం : 

మహబూబ్‌నగర్‌కు చెందిన జి.పాండురంగం గీతాతత్త ప్రచార సంఘంను 
స్థాపించి విద్యార్థులకు అనేక ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించాడు. 
అంతేగాకుండా ప్రముఖ రచయితలతో భగవద్దీతలోని 18 అధ్యాయాలపై “ఈ గీత” 
అనే వ్యాస సంకలన (గ్రంథాన్ని తన సంపాదకత్వంలో వెలువరించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 91 


మఠం వీరయ్య: 

నవాబ్‌పేట మండలం ఇప్పటూర్‌ గ్రామానికి చెందిన మఠం వీరయ్య వివిధ 
కవులు రాసిన స్తోత్ర గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించాడు. అది బసవేశ్వరుని 
గురించి స్తుతించిన పద్యాలు ఇందులో ఉన్నాయి. 
కె.సి.వెంకటేశ్వర్లు : 

ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.సి. వెంకటేశ్వర్లు 'ఒక వీరుడు మరణిస్తే, 
సెంట్రి అనే కవితా, వ్యాస సంపుటాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. 
నందిగామ కిషోర్‌ : 

నవాబుపేట మండలం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఇప్పటూరు విద్యార్థుల 
కవితలతో రూపొందించబడ్డ కవితా సంకలనం కొత్త చిగురులు”. ఇందులో పాఠశాల 
విద్యార్థుల వివిధ అంశాలపై రాసిన కవితలు చక్కగా ఆలోచింపజేస్తాయి. ఈ “కొత్త 
చిగురులు’కు నందిగామ కిశోర్‌కుమార్‌ సంపాదకుడిగా వ్యవహరించి పుస్తకాన్ని 
అందంగా వెలువరించాడు. 
రావూరి సూర్యనారాయణరావు : 

వీరు అనేక నాటికలను, రూపకాలను రచించారు. తెలుగు వైభవం, 
కళ్లజోడు, సెలవులిచ్చారు, అలెగ్జాండర్‌ వంటి నాటకాలు ఈతని రచనలు. 


12. అనువాద సాహిత్యం 


అనువాదం ఒక సృజనాత్మకమైన కళారూపం. ఒక భాషను మరొక భాషలోకి 
అన్వయించడం అనువాదం. తెలుగు సాహిత్యావిర్భావం అనువాదంతోనే 
ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి నేటివరకు అనువాదం సాహిత్యంలో అగ్రగామిగా 
ఉంటోంది. సమస్త భాషల్లోని రచనలు తెలుగులోకి అనువదించబడుతున్నాయి. దీంతో 
దేశ, ప్రపంచ సాహిత్యాలు తెలుసుకుంటున్నాము. తద్వారా సాహితీ సృజన పరిఢవిల్లి 
తెలుగు సాహిత్యం విశ్వవ్యాప్తమవుతుంది. అనువాదం అంత సులువైన, సులభతరమైన 
ప్రక్రియేమీకాదు. కావ్యాత్మను ఒక శరీరంలోంచి మరొక శరీరంలోకి పరకాయ ప్రవేశం 
చేయించడమే అనువాద లక్షణం. మూలాన్ని దెబ్బతీయకుండా ఉన్నది ఉన్నట్టుగా, 
తర్జుమా చేయడమే అనువాదకుడి లక్షణం. నాటి ప్రాచీన సాహిత్యం నుంచి నేటి 
ఆధునిక సాహిత్యం వరకు అనువాదం ఒక వారధిలా కొనసాగుతూ కొత్త సాహిత్య 


92 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వెలుగులను ఆవిష్కరింపచేస్తోంది. అనేక కొత్త పుస్తకాలకు పురుడు పోస్తోంది. 
పాలమూరు జిల్లాలో కూడా అనువాద సాహిత్యం సంస్కృతం, కన్నడం, ఉర్దూ, ఆంగ్లం, 
హిందీ భాషలనుంచి తెలుగులోకి ఆవిష్కృతమైంది. సంస్థానాల కాలం నుంచి అనువాద 
ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 
బోయినపల్లి ఆండాళమ్మ : 

ప్రసిద్ధ పాలమూరు రచయిత్రి, ఆత్మకూరు నివాసి అయిన బోయినపల్లి 
ఆండాళమ్మ హిందీలోని హనుమంతుని చరిత్రను 'హనుమజ్జీవితం' పేరుతో తెలుగులోకి 
అనువదించింది. ఇందులో హనుమంతుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను 
ఆవిష్కరించింది. 
మద్దులపల్లి పాండురంగం : 

తెలుగు, సంస్కృత భాషలలో పాండిత్యం ఉన్న మద్దులపల్లి పాండురంగం 
పలు సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించాడు. ఇతడు పాలిటెక్నిక్‌ కళాశాలలో 
లెక్చరర్‌గా పనిచేశాడు. సంస్కృతంలోని “శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ హనుమాన్‌ 
చాలీసా, శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రం, శ్రీహరి వాయుస్తుతిలను 
తెలుగనువాదం చేశాడు. సంస్కృత భాషలోని శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, 
(ప్రపత్తులను తెలుగులోకి ఈ రచయిత సరళమైన భాషలో అనువదించాడు. సంస్కృత 
భాష అర్ధంకాని వారికి సుప్రభాతం సులువుగా అర్ధమవుతుంది. అలాగే సంస్కృతంలో 
తులసీదాస్‌ రచించిన శ్రీ హనుమాన్‌ చాలీసాను పాండురంగం తెలుగులో అదే 
పేరుతో పద్యరూపంలో అనువదించాడు. చదువుకోవడానికి వీలుగా సులభ శైలిలో 
దీనిని రచించాడు. సంస్కృతంలో ఆదిశంకరాచార్యులు రాసిన “లక్ష్మీనరసింహ 
కరావలంబ స్త్టోత్రంిను అదే పేరుతో ఈ రచయిత తెలుగులోకి అనువదించాడు. 
సంస్కృతంలో త్రివిక్రమ పండితాచార్యులు రచించిన శ్రీహరి వాయుస్తుతిని రచయిత 
తెలుగనువాదం చక్కగా చేశాడు. సంస్కృత శ్లోకాలను ఇస్తూ వాటికిందే అనువాదాన్ని 
ఇచ్చాడు. ఇది శ్రీహరి, వాయుదేవుడిని స్తుతిస్తూ రాసిన భక్తిస్తోత్రకావ్యం. 
లోకుర్తి రాఘవేంద్రాచార్యులు : 

కొడంగల్‌కు చెందిన సంస్కృత సాహిత్య శిరోమణి శ్రీమాన్‌ లోకుర్తి 
రాఘవేంద్రాచార్యులు “శ్రీ క్షేతమోదంపల్లి హనుమద్భీమ మాహాత్యం” అనే గ్రంథాన్ని 
రచించాడు. దీనిని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాడు. ఈ (గంథం 
సరళ వచనంలో సాగింది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 93 


డాక్టర్‌ కె.బి.గోపాలం : 

మహబూబ్‌నగర్‌ పట్టణానికి సమీపాన ఉన్న ఎనుగొండ గ్రామానికి చెందిన 
ప్రసిద్ధ రచయిత డాక్టర్‌ కె.బి.గోపాలం అనేక [గ్రంథాలను తెలుగులోకి అనువాదం 
చేశాడు. “ముల్లా నప్రీరుద్దీన్‌ కథలు” అనే కథల సంపుటిని అనువాదం చేశాడు. 
అనువాదరంగంలో వీరు సుప్రసిద్ధులు. 

ప్రసిద్ధ రచయిత, అనువాదకులు డాక్టర్‌ కె.బి. గోపాలం చురకత్తి” మొదలైన 
కథలను అనేకం రచించాడు. సైన్స్‌ సంగతులు, మరికొన్నిసైన్స్‌ సంగతులు, ఇంకొన్ని 
సైన్స్‌ సంగతులు, విజ్ఞాన ప్రపంచం, మనం-మన ఆరోగ్యం, మీ ఆరోగ్యం, జంతువుల 
కథలు, సైన్స్‌ కబుర్లు, నిత్య జీవితంలో భౌతికశాస్త్రం, వైద్యరంగం నాడు-నేడు, 
కాలయంత్రం, విజ్ఞాన రత్నాకరం, వంద ప్రశ్నలు, అద్భుతమైన క్షీరదులు మొదలగునవి 
వీరి ఇతర రచనలు. వీరు రూపొందించిన టెలివిజన్‌ కార్యక్రమాలు అనేకంగా 
ఉన్నాయి. 
లింగవరం జయరావు : 

పాలమూరు పట్టణానికి చెందిన లింగవరం జయరావు పలు ఆధ్యాత్మిక, 
భక్తి గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేశాడు. స్వప్న మంజూష, శ్రీమధ్వ విజయం, 
ఆచార్య మధ్వ వంటి కన్నడ (గంథాలను తెలుగులోకి అనువదించాడు. 
స్వప్నమంజూషను కన్నడంలో జి.బి.జోషి రచించగా, శ్రీమధ్వ విజయం, ఆచార్య 
మధ్వను బన్నంజె గోవిందాచార్య రచించాడు. “స్వప్న మంజూష శ్రీరాఘవేంద్రస్వామి 
జీవిత చరిత్ర. 'శ్రీమధ్వ విజయం” ఆచార్య మధ్వుల జీవిత చరిత్ర. ఆచార్య మధ్వ 
శ్రీమధ్వాచార్యుల జీవితం, రచనలను తెలిపే గ్రంథం. ఈ తెలుగనువాద రచనలు 
సరళమైన భాషలో రచించబడ్డాయి. 
డాక్టర్‌ జె.చెన్నయ్య : 

డాక్టర్‌ జె. చెన్నయ్య ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ సుర్దీత్‌సింగ్‌ బర్నాలా 
రచించిన Quest for freedom story of an escape అనే ఆంగ్ల గ్రంథాన్ని 
“స్వేచ్చకోసం ఒక విహంగ యాత్ర అనేపేరుతో తెలుగులోకి అనువాదం చేశాడు. 
ఇది బర్నాలా ఆత్మకథ. ఈ (గ్రంథంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌, సిక్కుల ఊచకోత, 
పంజాబ్‌-భారత ప్రభుత్వాల ఒప్పందం వంటివి వివరించబడ్డాయి. అలాగే “ఎమర్జెన్సీ 
ఆఫ్‌ తెలుగుదేశం” అనే ఆంగ్ల గ్రంథాన్ని తెలుగుదేశం చరిత్రగా అనువదించాడు. 


94 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


పంజాబీ రచయిత్రి దిలీప్‌ కౌర్‌ తివానా రాసిన “సంధ్యారాగం, వజ్రపు ముక్కుపుడక 
నవలికలను తెలుగులోకి అనువాదం చేశాడు. జనరల్‌ కె.వి. కృష్ణారావు ఆంగ్లంలో 
రచించిన “ఇన్‌ ద సర్వీసు ఆఫ్‌ ద నేషన్‌ అనే ఆంగ్ల గ్రంథంలో కొంత భాగాన్ని 
“దేశ సేవలో” గా అనువదించాడు. “స్వేచ్చకోసం ఒక విహంగయాత్రి అనే గ్రంథానికి 
ఉత్తమ అనువాద గ్రంథంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ 
పురస్మారం లభించింది. 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా 
పనిచేసిన (రిటైర్డ్‌) చెన్నయ్యది జడ్చర్ల మండలం కావేరమ్మపేట. తొలితరం కమ్యూనిష్టు 
నాయకుడు, చల్లపల్లి జమిందారీ రైతాంగ పోరాట యోధుడు కావూరి కుటుంబరావు 
జీవిత చరిత్రను “ప్రస్థానం” పేరుతో రచించాడు. 

జర్నలిస్ట్‌గా, ఆకాశవాణి న్యూస్‌రీడర్‌గా, అనువాదకుడిగా పేర్గాంచిన 
చెన్నయ్య వివిధ అంశాలపై అనేక వ్యాసాలను రచించాడు. రచయితగా, 
అనువాదకుడిగా, వ్యాఖ్యాతగా గుర్తింపు పొందిన చెన్నయ్య ‘జీడిగుంట రామచంద్రమూర్తి 
సాహితీ స్వర్ణోత్సవ సంచికికు సంపాదకుడిగా వ్యవహరించాడు. 
అప్పరుసు కృష్ణారావు: 

ప్రసిద్ధ కవయిత్రి పద్మా సచ్‌దేవ్‌ రచించిన “ఏ హాండ్‌వుల్‌ ఆఫ్‌ సన్‌ అండ్‌ 
అదర్‌ పోయెమ్స్‌” పేరుతో రచించిన కవితా సంపుటిని ప్రసిద్ధ జర్నలిస్ట్‌, కవి, రచయిత 
ఎ.కృష్ణారావు “గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు” పేరుతో తెలుగులోకి 
అనువదించాడు. దీనిని కేంద్రసాహిత్య అకాడమి ముద్రించింది. ఈ రచనకు అనువాద 
విభాగంలో ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 

సమకాలీన సమస్యలను చిత్రిక పట్టిన వారి వ్యాస సంపుటి “ఇండియాగేట్‌. 
ఆంధ్రజ్యోతి దినపత్రికలో వారం వారం నిర్వహించే “ఇండియాగేట్‌ శీర్షికలో మేలిమి 
వంటి వ్యాసాలను తీసుకొని పుస్తకంగా వెలువరించాడు. 

కోయిలకొండ మండలం వింజమూరుకు చెందిన ఎ. కృష్ణారావు “ఇంకెవరు” 
పేరుతో కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో 31 కవితలున్నాయి. కృష్ణారావు 
బలమైన కవిత్వాన్ని ఆవిష్కరించడానికి ఇదొక మచ్చుతునక 


ఆధునిక సాహిత్య చరిత్ర 95 


పాదాల కింద పచ్చగడ్డి 
నేలతల్లి కంటతడిని తెలుపుతుంది 
ఉన్నట్లుండి కవిత్వం 
జీవితాన్ని ప్రశ్నిస్తుంది 
నరసింహారావు కళ్యాణి : 
హిందీ జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న నరసింహారావు కళ్యాణి అనేక 
ప్రసిద్ధుల హిందీ కథలను తెలుగులోకి అనువాదం చేశాడు. ఇతని అనువాద కథలు 
విపుల, సాక్షి పత్రికలలో ప్రచురితమయ్యాయి. 
జానకి రామారావు ; 
బాలానగర్‌ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన జానకి రామారావు 
భగవద్గీతను, టి.వి. భాస్మరాచార్య రచన 'సూర్యులిద్దరు ఆకాశం ఒక్కటి అనే కవితా 
సంపుటిని ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు. 
డాక్టర్‌ హారతీ వాగీశన్‌ : 
పాలమూరు పట్టణానికి చెందిన హారతీ వాగీశన్‌ “సేద్యగాని చెర్నకోల, 
జ్యోతిరావు పూలే, రాజ్యం - మైనారిటీలు అనే గ్రంథాలను ఆంగ్లంనుంచి తెలుగులోకి 
అనువదించాడు. వీటిని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రించింది. 'తెలంగాణ-విఫలాంధ్ర 
ప్రదేశ్‌ వీరి మరో రచన. తెలంగాణను 1956లో ఆంధ్ర రాష్ట్రంలో కలపడం అనే 
ప్రయోగంలో జాతి నిర్మాణ లక్ష్యం లేదని, అది ఒక వర్గం రాజకీయార్థిక అవసరాల 
కోసం అన్నది ఈ పుస్తకం ప్రధానవాదం. 
ఎం.కామేశ్వరరావు : 
పాలమూరు పట్టణానికి చెందిన హనుమంతుని భక్తుడు కామేశ్వరరావు 
తులసీదాసు రాసిన హనుమాన్‌ చాలీసాను తేట తెలుగులో అనువదించాడు. 
చ్‌. పరిమళ: 
కన్నడలో సత్యనారాయణ మజుమదార్‌ రచించిన కణ్వ తపోభూమి దర్శనమ్‌” 
ను హెచ్‌. పరిమళ తెలుగులో చక్కగా అనువాదం చేసింది. 


y 


96 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


13. జీవిత చరిత్రలు 

డి.చెన్నకేశవరావు : 

మక్తల్‌ మండలం మంథన్‌గోడ్‌ గ్రామానికి చెందిన డి. చెన్నకేశవరావు 
“శ్రీగురు చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఇది శ్రీదత్తాత్రేయ స్వామి మీద రాసిన 
వచన చరిత్ర గ్రంథం. 
బడారు కృష్ణారావు ఫ్‌ 

మక్తల్‌ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బడారు కృష్ణారావు 
“శ్రీ మొదలుకల్లు శేషదాసుల వారి జీవితచరిత్రను రచించాడు. ఇందులో శేషదాసుల 
అతని వారి మహిమలను, అతని జీవితంలో జరిగిన అద్భుత ఘట్టాలను వివరించాడు. 
సత్యవరం నారాయణ రావు: 

మక్తల్‌ మండలం కొండదొడ్డి గ్రామానికి చెందిన సత్యవరం నారాయణరావు 
విశ్రాంత డిగ్రీ కళాశాల లెక్సరర్‌. ఇతడు 'సంక్షిప్త శ్రీ దత్తాత్రేయ చరిత్ర అనే గ్రంథాన్ని 
రచించాడు. ఈ గ్రంథంలో దత్తాత్రేయ చరిత్రను సులభమైన శైలిలో అందించాడు. 


గురువుభక్తి, మహిమలు, గురుశబ్దం, గురుబోధలు వంటి విషయాల గురించి ఇందులో 
రచయిత శ్లోకాలతో సహా వివరించాడు. 


చెరుకుపల్లి వెంకటదాసు : 


మరికల్‌ మండల కేంద్రానికి చెందిన చెరుకుపల్లి వెంకటదాసు 'నాయక 
శ్రేష్టుడు నర్సిరెడ్డి అనే పేరుతో స్మృతి గ్రంథాన్ని రచించాడు. నక్సల్స్‌ ఘాతుకానికి 
బలైన నర్సిరెడ్డి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వెంకటదాసు అతన్ని స్మరిస్తూ 
పద్యరూపంలో ఈ గ్రంథాన్ని రచించాడు. 
కొండా బసవరాజు : 


వీరశైవ సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న కొండా బసవరాజు కొంతమంది 
శివ శరణుల జీవిత చరిత్రలను రచించాడు. “మహాత్మాబసవ, శివయోగి 
సిద్ధరామేశ్వరుడు, శూన్య పీఠాధీశుడు అల్లమ ప్రభువు, విశ్వగురువు బసవణ్ఞ, బసవేశ్వర 
చరిత్ర, అక్నమపహాదేవి చరిత్ర” గ్రంథాలను రచించాడు. సంఘ సంస్కర్తలుగా పేరోందిన 
వీరి జీవిత చరిత్రలను బసవరాజు, అందరికీ అర్థమయ్యేరీతిలో రచించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 97 


ఎం.బాలయ్య : 

అడ్డాకుల మండలం మూసాపేటకు చెందిన ఎం. బాలయ్య స్పెషల్‌ డిప్యూటి 
కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు తన గురువైన “నామాల బాలయ్య మాస్మారు జీవిత 
చరిత్రను చిన్న గ్రంథంగా రచించాడు. 
ఎం.ఇందిరాదేవి : 


1984 నుండి 1998 వరకు మహబూబ్‌నగర్‌ మాడ్రన్‌ హై స్మూల్లో 
ఉద్యోగం చేసిన ఇందిరాదేవి ' మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రామదేవతలు” అనే అంశంపై 
సిద్దాంత గ్రంథాన్ని వెలువరించారు. “పాలమూరు ్రజావీరులు” ఇటీవలే 
ప్రచురించబడిన వీరి మరో పుస్తకం. పండుగ సాయన్న మియాసాబ్‌, బండ్లొల్ల 
కురుమన్న్క నక్కలపల్లి రామన్నల జీవిత చరిత్రలను యిందులో పొందుపరిచింది. 


14. వచన కవిత్వం 

ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవిత్వానిది అగ్రస్థానం. ప్రాచీన 
సాహిత్యంలో పద్యానిదే పైచేయి కావటంతో ఆధునిక కాలంలో అభ్యుదయ కవులు 
వచన కవిత్వాన్ని సృష్టించారు. సామాన్యులకు అర్ధమయ్యే విధంగా కవిత్వం రాయాలని 
అదే వచన కవిత్వమని సాహితీ కారులు భావించారు. అందుకు తగ్గట్టుగానే నేటి 
ఆధునిక సాహిత్య ప్రక్రియలలో వచన కవిత్వానిదే అగ్రస్థానమని చెప్పవచ్చు. జిల్లాలో 
ఎంతోమంది కవులు వచన కవిత్వం రాయడమే కాకుండా అనేక కవితా సంపుటాలను 
వెలువరించారు. 
పల్లెర్ల కృష్ణమూర్తి : 

సాహిత్యం, జ్యోతిష్యం, ధార్మిక, సాంసృతిక రంగాలలో తగిన 
అభినివేశమున్న పల్లెర్ల కృష్ణమూర్తి విశ్రాంత తెలుగు పండితుడు. తను రాసిన అనేక 
కవితలను 'దీపావళి పేర వెలుగులోకి తెచ్చాడు. ఇందులో తెలుగుతల్లి భారతీయులం, 
జీవితం, పోరాటం, విప్లవం వంటి విభిన్న కవితలున్నాయి . 
పుట్టి ఎల్లయ్య : 

పాలమూరు పట్టణంలో 1985లో జన్మించిన పుట్టి ఎల్లయ్య పలు కవితలను 
రచించాడు. ఆయన మరణాంతరం ఆయన కుమారులు పుట్టి మురళీమనోహర్‌, 


98 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వుట్టి రామ్మోహన్‌ అతని రచనలన్నింటిని సేకరించి “అంజలి” రూపంలో 
వెలువరించారు. భీంపల్లి శ్రీకాంత్‌ సంపాదకత్వంలో పాలమూరు సాహితి దీనిని 
ప్రచురించింది. ఈ “అంజలి” కవితా సంపుటిలో దేశ భక్తి, దైవభక్తి, సమాజం, తత్వం, 
జానపదం వంటి కవితలున్నాయి. “పేదవాడు” గురించి రాసిన కవితలో... 

పేదవాని బ్రతుకు 

అంబటి గంజి గతుకు 

పూరింటి గుడిసె నివాసం 


మాపటికి లేదు గ్రాసం 


అంటాడు. పేదవాడిని కర్మయోగిగా కీర్తిస్తాడు. 
జలజం సత్యనారాయణ : 

ప్రముఖ విద్యావేత్త, కవి, ఉపన్యాసకుడు, సంపాదకుడు అయిన జలజం 
సత్యనారాయణ అనల” అనే వచన కవితా సంపుటిని వెలువరించాడు. ఇది రెండు 
సార్లు ముద్రణ పొందింది. బాలానగర్‌ మండలం రంగారెడ్డి గూడ జలజం స్వగ్రామం. 
ప్రజాస్వామ్య డొల్లతనాన్ని ఇందులో కవి చక్కగా ఆవిష్కరించాడు. 

వీరు రి కథలను రచించాడు. ఇవి 'కళాకేళి సాహిత్య పత్రికలో 1962 - 
64 ప్రాంతంలో ప్రచురించబడ్డాయి. వేదన, శిఖరం, బిల్హజణీయం, కబీర్‌ దోహాలు 
అను (గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. హిందీలో ప్రసిద్ధ సాహిత్యవేత్త 
జయశంకర్‌ (ప్రసాద్‌ రాసిన “ఆంసూ” స్మృతి కావ్యాన్ని తెలుగుల 'ేదనిగా 
అనువదించాడు. మాజి ప్రధాన మంత్ర అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ హిందీలో రాసిన 
పలు కవితలను శిఖరం) పేరిట తెలుగులోకి అనువదించాడు. కబీర్‌ దోహాలను 
“కబీర్‌ గీతగా అనుసృజన చేశాడు. 

తెలంగాణ రచయితల వేదిక మహాసభలు పాలమూరులో 2004లో 
నిర్వహించిన సందర్భంగా జలజం సత్యనారాయణ ప్రత్యేకంగా ధ్వని” అనే సాహిత్య 
సంచికను వెలువరించాడు. ఇందులో, పాలమూరు, తెలంగాణకు సంబంధించి సాహిత్య 
వ్యాసాలు, కవితలు ప్రచురించబడ్డాయి. అలాగే కాళోజీ శత జయంతిని 
పురస్కరించుకొని ధ్వని ప్రత్యేక సంచికను 2014లో వెలువరించారు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 99 


వల్లభాపురం జనార్దన : 
పాలమూరు జిల్లాలో ప్రజాకవిగా, విమర్శకుడిగా పేరు పొందిన వల్లభాపురం 

జనార్ధన బలమైన కవి. నిరంతర సాహితి గవేక్షకుడు. సాహిత్య కార్యక్రమాల 
నిర్వాహకుడు. ఉద్యోగ విరమణ పొందిన తెలుగు పండితుడు. సమాజంలోని 
అసమానతలు, పీడనల గురించి రాసిన కవిత్వం విసుర్లు వ్యంగ్యం, హాస్యం కల 
బోసిన కవిత్వం జనార్దనది. దళిత స్రీ సమస్యలు, విద్యారంగ సమస్యలు, జీవన 
సమస్యల ఇతివృత్తాలతో 'పహరాకాస్తున్న రాత్రి అనే వచనా కవితా సంపుటిని 
వెలువరించాడు. ఇది జనార్దన తొలి కవితా సంపుటి. ఇందులోని కవితలన్నీ సమకాలీన 
సమాజంలోని సమస్యలన్నింటినీ ప్రతిబింబించినవి. ప్రజాస్వామ్యం గురించి చెబుతూ. 

నేను ప్రజాస్వామ్యాన్ని 

విశ్వ ప్రజాస్వామ్యాన్ని 

విశ్వైక ప్రజాస్వామ్యాన్ని 

దోపిడీ హక్కుకు పేటెంటు పత్రం 

నూటికొక్కరికి శ్రీమంతత్వం 


అంటాడు. సామ్రాజ్యవాద కబంధహస్తాల్లో ప్రజాస్వామ్యం చిక్కుకుపోయిందంటాడు. 

వీరు “మంచిదారి, వాటర్‌షెడ్‌” అనే బుర్రకథలను రచించాడు. 'మంచిదారి” 
బుర్రకథ అక్షరాస్యత గూర్చి రచించబడింది. జనార్దన “విట్టలదొరి అనే 
ఏకపాత్రాభినయాన్ని కూడా రచించాడు. 

ఈయన 'శామికోదాహరణం” అనే ఉదాహరణ కావ్యాన్ని రాశాడు. శ్రామికుల 
మీద రాసిన కావ్యమిది. విభక్తి ప్రత్యయాలతో 60 ఖండికలతో రాసిన ఈ ఉదాహరణ 
కావ్యం 8 విభక్తులు కలీక, ఉతృలీక, అంకిత పద్యాలతో రచించబడింది. 

పద్యకవి, వచన కవి అయిన వల్లభాపురం జనార్దన తెలంగాణ ప్రాంత 
ప్రశస్తిని తెలుపుతూ అనేక చాటువులను రచించాడు. పాలమూరు,నల్గొండ జిల్లాల 
గురించి, దాశరథి, సురవరం, తదితర తెలంగాణ వైతాళికుల గురించి చక్కని 
చాటువులను రచించాడు. 


100 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


సాయుధ తెలంగాణా పో 

రాయువు పట్టగుచు విప్లవాదర్శ్భము ఆ 
ఖ్యాయికగా విరచితమయి 

ఖాయముగా విశ్వమందు కదలిక తెచ్చెన్‌ 


జనార్దన మొట్టమొదటిసారిగా, “విజయక్రాంతి” అనే సంగీత రూపకాన్ని 
రచించాడు. 1974లో నవోదయ సాహితీ సమితి దీనిని ప్రచురించింది. ఇది గేయ 
రూపకం. సమకాలీనమైన వస్తువును తీసుకుని దీనిని రచించాడు. సంఘంలో కనపడే 
వర్గసంఘర్షణను ప్రాతిపదికగా తీసుకుని ఈ రూపకాన్ని రచించాడు. ఈ రూపకాన్ని 
జనార్దన అతి సహజంగా రచించాడు. ఇంకా వీరు విజయ స్వప్నం, ఇదా భారతం 
రూపకాలను రచించాడు. 
వల్లభాపురం జనార్దన అనేక గేయాలను రచించాడు. కరవు, వలస, చదువు, 
అక్షరాస్యత, బాలకార్మికులు వంటి వాటిపై రాసిన గేయాలు చక్కగా చదివింపజేస్తాయి. 
అభ్యుదయ కవిగా పేరుపొందిన వల్లభాపురం జనార్దన శ్రీశ్రీ శత జయంతి 
సందర్భంగా 'యుగపతాక శ్రీశ్రీ పేరుతో దీర కవితా సంపుటిని వెలువరించాడు. 
70 పేజీల ఈ దీర్బ కవితలో శ్రీశ్రీ సాహిత్యాన్ని, జీవితాన్ని సమగ్రంగా ఆవిష్కరించాడు. 
సమాజపు అంతరంగాన్ని 
దర్శించిన ఆధునిక మౌనివి 
అంతరంగ జ్వలనాన్ని 
ఆయుధంగా మార్చిన తేజస్వివి 
శ్రీశ్రీ సాహిత్య దర్శనాన్ని ఈ దీర్గకవితలో చూడొచ్చు. 
వచన కవిత్వాన్ని ఎంత బలంగా రాయగలడో నానీలను అంతే బలంగా 
రాయగలడు వల్లభాపురం జనార్దన “విషకౌగిలి 128 అనుబంధ నానీలు” పేరుతో 
నానీల సంపుటిని వెలువరించాడు. 
అమెరికా 
అణు విపణికి రెక్కలు 
భారత ఖజానాకు 
బొక్కలు 


ఆధునిక సాహిత్య చరిత్ర 101 


అణుబంధం యొక్క అసలు రంగును ఇందులో ఆవిష్కరించాడు. సామాజ్యవాదుల 
దురహంకార రీతిని దుమ్ముదులిపాడు. 
విరజాజి రామిరెడ్డి : 

వనపర్తి జిల్లాలోని వెంగళాయపల్లెలో బాలమ్మ, మాసిరెడ్డి దంపతులకు 
జన్మించిన వీరు ఉద్యోగరీత్వా మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డారు. “దర్పణం” వీరి ముద్రిత 
కవితా సంపుటి. “త్వమేవాహం-పరిశీలని వీరి ఎం.ఫిల్‌. సిద్దాంత వ్యాసం. 
సుతారి సంజీవ రెడ్డి : 

నర్వ మండలం ఈర్లదిన్నె గ్రామానికి చెందిన సుతారి సంజీవరెడ్డి పిజటి, 
ఆడిట్‌ ఆఫీస్‌లో సీనియర్‌ ఆడిటర్‌ గా పనిచేసాడు. 'పరాగం, ప్రవాహం, పరిలోకం” 
అనే వచన కవితా సంపుటాలను వెలువరించాడు. చెప్పడంలో సూటిదనం, భావంలో 
చక్కదనం ఇతని కవితా ప్రతిభకు నిదర్శనం. ఇతని కవిత్వంలో అక్కడక్కడా 
వ్యంగ్యాస్త్రాలు కూడా కన్పిస్తాయి. 


అక్షరాలలో 

ఆలోచనా సంద్రాలను 
అలవోకగా నిక్షిప్త పరుస్తాడు 
ఆనంద భాష్పాలను 

అక్షయ వల్లరిగా మార్చుతాడు 
అక్షరాలను ఆత్మసాక్షిగా నమ్మి 
మంత్రాలుగా మలుస్తాడు 


కవిత్వం రాయడానికి కవి పడే వేదనను, మథనాన్ని ఈ కవిత్వంలో అభివ్యక్తీకరిస్తాడు. 
కమలేకర్‌ రాంచందర్‌జీరావు : 

కవిగా సువరిచితుడైన కమలేకర్‌ రాంచందర్‌జీరావు విశ్రాంత 
ప్రధానోపాధ్యాయుడు, ఉత్తమ ఉపాధ్యాయునిగా నేషనల్‌ ఫౌందేషన్‌ అవార్డును 
అందుకున్నాడు. తను రాసిన కవితలను గుండె చప్పుడు” గా తీసుకొచ్చాడు. ఈ 
కవితా సంపుటిలో ప్రకృతి కవితలు, వర్తమాన సమస్యలు మొదలైనవున్నాయి. 


102 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


పొడపాటి చంద్రశేఖర్‌: 


మాజీ మంత్రి పి. చంద్రశేఖర్‌ సి. నారాయణరెడ్డి స్ఫూర్తితో కవిత్వం రాశాడు. 
అనతికాలంలోనే పది కవితా సంపుటాలను వెలువరించాడు. వైవిధ్యమైన వస్తువులతో 
సమకాలీన సామాజిక స్పృహకల కవితలను చంద్రశేఖర్‌ తనదైన ప్రత్యేక శైలిలో 
రచించాడు. మట్టిదీపాలు, అమ్మ ఒడిలో, తోరణాలు, కిరణాలు, కుసుమాలు, 
అనుబంధాలు; అంతరంగాలు, వీచికలు, మల్లెతీగలు వంటి కవితా సంపుటాలను 
వెలువరించాడు. వేటికవే భిన్నమైన కవిత్వం ఈ కవితా సంపుటాల్లో చదవచ్చు. 
వినూత్నశైలితో సహజత్వాన్ని అభివ్యక్తం చేసే విధంగా ఈ రచనలు సాగాయి. 
ఇందులోని అనేక కవితలు, ద్విపదులుగా, సూక్తులుగా, గజళ్ళుగా కనిపిస్తాయి. 


మంచిమాట మదిలో దూరితే జ్ఞానోదయమగును 

బుద్ధి నశించినవాడు చివరికి తానే నశించును 
లక్కరాజు నిర్మల : 

మినీ కవిత్వంలో అనేక రచనలు చేసిన నిర్మల “సంఘర్షణ పేరుతో వచన 

కవితా సంపుటాన్ని వెలువరించింది. ఇందులోని కవితలు కవయిత్రి భావ తీవ్రతను 
తెలియజేస్తాయి. అన్వేషణ, మనోబలం, గురుస్తుతి వంటి కవితలు కవయిత్రి శైలికి 
అద్దం పడతాయి. గురువును స్తుతిస్తూ... 

కన్నవారి కన్నమిన్న 

ఎన్నటికీ గురువు అన్న 

తరగదన్న గౌరవం 

విరగదన్న అభిమానం 


అంటుంది. గురువే జీవిత గమనాన్ని మార్చివేసే సాధనమని పేర్కొంటుంది. 

“ఆత్మీయ” సంస్థల సంస్థాపక కార్యదర్శిగా పనిచేస్తున్న నిర్మల పిల్లల కోసం 
“అక్షరమాలి అనే పిల్లల గేయ సంపుటిని వెలువరించింది. ఇందులో అ నుంచి అ 
వరకు” అక్షరాలతో నాలుగు పాదాలలో పిల్లల గురించి రాసినవి ఉన్నాయి. పిల్లలు 
సులువుగా పాడుకోవడానికి వీలుగా రచయిత్రి చక్కని శైలిలో ఈ “అక్షరమాలిను 
రచించింది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 103 


మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన లక్కరాజు నిర్మల సంఘసేవకురాలిగా, 
కవయిత్రిగా, ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలిగా పేరుపొందింది. మినీ కవిత్వంలో *త్రిపథ, 
నిర్మల సూక్తులు, ఎన్నికలలో, ఆత్మీయ సూక్తులు, ఆత్మనివేదన” అనే పుస్తకాలను 
వెలువరించింది. నిర్మల కవితా శక్తికి ఈ సంపుటాలే నిదర్శనం. ఈ ఐదు సంపుటాలలో 
దిశానిర్దేశం చేసే కవిత్వమే ఎక్కువ. 


హృదయం ఆరాటం 
దైవంలో ఐక్యతకై 

కర్పూరం పోరాటం 
అర్చన సాఫల్యానికి 


లక్కరాజు నిర్మల జె జె జె తెలంగాణ) అనే కవితా సంపుటిని వెలువరించింది. 


ఇందులోని కొన్ని కవితలన్నీ తెలంగాణ యాసలో రచించబడ్దాయి. 
ఎగిరింది జెండా 
గుండెనిండా 
గోల్కొండ కోటపై 
కెసిఆర్‌ మనసంత 
కె.అయ్యన్న : 
మరికల్‌కు చెందిన కె.అయ్యన్న విశ్రాంత తెలుగు పండితుడు. పలు 
వ్యాసాలు, కథలు, కవితలు రాశాడు. 'నాగ కవితా ర్సురి పేరుతో వచన కవితా 
సంపుటాన్ని వెలువరించాడు. ఇందులో 24 కవితల్లో నాగదేశం, నాగగీతం, అనియత 
విద్య, తత్వం, మూఢాచారాలు వంటివి ఉన్నాయి. 
కూర హన్మయ్య : 
కోస్షికి చెందిన కూర హన్మయ్య మూడు కవితా సంపుటాలను 
వెలువరించాడు. అవి “అనాదిచిత్రం, మహోత్తానం, కృతి” అనాది చిత్రం ఆద్వైత 
సిద్ధాంతాన్ని ప్రతిపాదించే కవిత్వంకాగా, మహోత్తానం శ్రీశ్రీ మహా ప్రస్థానికి కౌంటర్‌. 
మహాప్రస్థానంలోని 41 కవితలన్నింటికీ జవాబుగా మహోత్ధానం పుస్తకాన్ని ఈ కవి 
రచించాడు. శ్రీశ్రీవాడిన పద ప్రయోగాలకు ధీటుగా ఈ కవి తన రచనా పాండిత్యాన్ని 
చాటి చెప్పాడు. 'బుక్కులు'కు ధీటుగా “'దృక్కులుగా మలచిన కవిత్వంలో 


104 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


తలపైని పిలక 
నుదుటిపై తిలకం 
గుడికున్న పలక 
హీనంగా చూడకు అన్ని 
కవితా నయనమే అన్నీ అంటాడు. 
డాక్టర్‌ భూమి గోపాల్‌ : 
కవి, రచయిత, వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన డాక్టర్‌ భూమి గోపాల్‌ 
హోమియోపతిలో వైద్యవిద్యను అభ్యసించాడు. హోమియోపతి వైద్య విధానాన్ని గూర్చి 
తెలుగులో చదువురాని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా వైద్య విధానం అనే 
బుర్రకథను రచించాడు. హోమియోపై బుర్రకథ రావడం ఇదే ప్రథమం కావచ్చు. 
పాలమూరు పట్టణానికి చెందిన భూమి గోపాల్‌ కొన్ని రోజులు హోమియో 
వైద్యునిగా పని చేసి అనంతరం ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. ‘కావ్య కన్య, వేయి 
కిరణాలు” అనే వచనా కవితా సంపుటాలను వెలువరించాడు. 
ఈయన అనేక మినీ, వచన కవితలు రాశాడు. “శతమానం” పేరుతో 
మినీ కవితల సంపుటిని వెలువరించాడు. ఈ మినీ కవితల్లో సామెతలు, నీతి సూత్రాలు 
కనిపిస్తాయి. 
భూమి అంటే 
ఆకాశానికి చాలా అనురాగం 
అందుకే వంగి వంగి చుంబిస్తుంది 


వంటి ప్రకృతి పరమైన మినీ కవితలు ఇందులో చాలా ఉన్నాయి. 
మహ్మద్‌ ఖాజామైనోద్దీన్‌ : 
మహబూబ్‌నగర్‌కు చెందిన ఖాజామైనోద్దీన్‌ చెమట ప్రవాహమై పారినా” 
అనే వచన కవితా సంపుటిని వెలువరించాడు. 
దంతోజు అశోకాచారి : 
మహబూబ్‌నగర్‌కు చెందిన దంతోజు అశోకాచారి తెలంగాణ మాండలికంలో 


కవిత్వం రాస్తున్న కవి. ఇతడు 'నివద్దిగా చెప్తండ” అనే వచన కవితా సంపుటిని 
వెలువరించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 105 


ఇరువింటి వెంకటేశ్వర శర్మ : 
తెలుగు పండితుడిగా పనిచేస్తున్న ఇరువింటి వేంకటేశ్వర శర్మ “స్పందనా 
అనే కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో 37 కవితలున్నాయి. సమకాలీన 
సమస్యలు, సమాజపు రీతులు ఈ కవితా సంపుటిలో దర్శనమిస్తాయి. వీరు సుప్రసిద్ధ 
గజల్‌ రచయిత కూడ. వీరు రాసిన గజల్స్‌ పుస్తకరూపంలో రావలసి ఉంది. 
కమలేకర్‌ శ్యాంప్రసాద్‌ రావు : 
తెలుగు పండితుడిగా పనిచేస్తున్న కమలేకర్‌ శ్యాంప్రసాద్‌రావు గాయపడిన 
గేయం” అనే వచన కవితా సంపుటిని వెలువరించాడు. మట్టిమనిషి, గాయపడిన 
గేయం, కలికాలం, తెలుగు వెలుగు వంటి కవితలు ఇందులో ఉన్నాయి. 
గద్వాల రాజు నల్ల సోమనాద్రి సైనికుడి పేరు హనుమప్ప. హనుమప్ప 
యుద్ధంలో చూపిన పోరాట విన్యాసాలను స్ఫూర్తిగా తీసుకుని “'హనుమప్పు అనే 
పుస్తకాన్ని కమలేకర్‌ శ్యాంప్రసాద్‌ రావు రచించాడు. దీనిని కూడా ఎస్‌.ఆర్‌.సి. 
ముద్రించింది. 
యాదగిరి నాగరాజు : 
చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన యాదగిరి నాగరాజు 
ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. “ఉజ్జ్వలలతి అనే వచన కవితా సంపుటిని 
వెలువరించాడు. జాతీయవాద కవిత్వంతో పాటు సామాజిక కవితలున్నాయిందులో. 
రంగినేని మన్మోహన్‌ : 
రంగినేని మన్మోహన్‌ వీరు 02.08. 1966వ సం॥లో కొల్లాపూర్‌ పట్టణంలో 
జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మీదేవమ్మ, రంగినేని రాజన్న. పోలీస్‌శాఖలో 
పి.ఆర్‌.ఓ.గా ఎస్‌.పి. ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. సాహితీవేత్తగా, సామాజిక 
సేవకునిగా, పోలీస్‌ ఉద్యోగిగా రాణిస్తు అనేక రాష్ట్రస్థాయి బహుమతులను పొందారు. 
వీరి రచనలు ... 
1. రంగులేని కలం (వచన కవితా సంపుటి) 
2. అయ్యప్ప దీక్షా కవచం 
3. సాంఘిక దురాచారాలపై “పాలమూరు గుండె చప్పుళ్లు” పేరుతో ఆడియో 
క్యాసెట్‌ మరియు సీ.డి. ఆవిష్కరణ. 


106 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వీరి సోదరులు కొల్లాపురానికి చెందిన రంగినేని సుబ్రహ్మణ్యంగారు గొప్ప 
సాహితీవేత్తగా పేరు గాంచినారు. 
పరమశివుని ప్రమథగణపు 
సిపాయిని నేను 
త్రినేత్రుని పాల భాగపు 
అగ్ని నేత్రము నేను (రంగులేని కలం) 
జాయిని నాగరాజు : 
మహబూబ్‌నగర్‌కు చెందిన జాయిని నాగరాజు “ఉషస్సు” అనే కవితా 
సంపుటిని వెలువరించాడు. ఇందులో 38 కవితలున్నాయి. స్నేహం, ఉషస్సు, ప్రకృతి, 
కాలం, బుతువులు వంటి కవితలు ఆకట్టుకుంటాయి. 
ఉదయిస్తాను నేను 
ప్రకృతిలో మనోహరంగా కాదు 
వీరుని తుపాకిలో మందుగుండులా (ఆశయం) 
వై.ధన్‌రాజ్‌ కుమార్‌: 
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వై.ధనరాజ్‌ కుమార్‌ ఆరు బుతువులు అనే 
కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో 64 కవితలున్నాయి. బాలింతల గురించి 
చెప్పిన కవితలు ఆలోచింపజేస్తాయి. 
బోల యాదయ్య : 
ధర్మాపూర్‌ గ్రామానికి చెందిన బోల యాదయ్య ప్రేమ కావ్యం, నా బి.ఇడి 
అనుభవాలు, పసిమొగ్గలు, జైతెలంగాణ, తెలంగాణ ఆకలి కేక, తొలిపొద్దు, కన్నీటికట్ట, 
కలం యజ్ఞం” అనే వచన కవితా సంపుటాలను వెలువరించాడు. “ప్రేమ కావ్యం” 
(ప్రేమ కవితల సంపుటి. జై తెలంగాణ, తెలంగాణ ఆకలికేక, తొలిపొద్దు” తెలంగాణ 
ఉద్యమ కవితా సంపుటాలు. 
యం.బుచ్చన్న యాదవ్‌ : 
విశ్రాంత ఉపాధ్యాయుడు ఎం. బుచ్చన్న యాదవ్‌ 'నేటిసమాజం” అనే మినీ 
వచన కవితా సంపుటిని వెలువరించాడు. వివిధ సామాజికాంశాలతో రాసిన కవిత్వమిది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 107 


కె.లక్ష్మగ్‌ గౌడ్‌ : 
విశ్రాంత డిగ్రీ ఉపన్యాసకులు కె.లక్ష్మణ్‌గౌడ్‌ 'విశ్వగీతం” అనే కవితా 
సంపుటిని వెలువరించాడు. ఇందులోని కవితలన్నీ సామాజిక చైతన్యంతో 
కూడుకున్నవి. 
ప్రముఖ కవి, విద్యావేత్త కె.లక్ష్మణ్‌గౌడ్‌ “అన్వేషణ” పేరుతో ఒక సంకలన 
(గ్రంథాన్ని వెలువరించాడు. ఇందులో వివేకానందస్వామి గురించి రాసిన పలువురి 
వ్యాసాలు ఉన్నాయి. 
కె.నవీన్‌ : 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన కె.నవీన్‌ బలమైన కవిత్వం రాసే 
యువకవి. “అతను వ్యాపిస్తాడు” పేరుతో వచన కవితా సంపుటని వెలువరించాడు. 
ఇందులోని 98 కవితలు వేటికవే భిన్నంగా ఉండి మన ఆలోచనలకు పదును 
పెడతాయి. 
ప్రశ్న 
మెదడుతోటలో పూసిన పూవు 
అనుమానాల అంతుచూసి 
నిన్ను తూర్పున ఉదయింప చేసే ఆయుధం 
ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.నవీన్‌ “పక్షులు” పేర తన తొలి దీర్గకవితా 
సంపుటిని వెలువరించాడు. పాలమూరు వలస బతుకుల్ని పల్లె దైన్యస్థితిని ఇందులో 
చక్కగా కవిత్వీకరించాడు. 
కావలి రాములు: 
మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన కావలి రాము కొంకణ 
కుసుమం) అనే వచన కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులోని కవితలు చాలా 
సరళంగా ఉంటాయి. 
కె.పి. లక్ష్మీనరసింహ్మ: 
ముసాపేట్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కె.పి. లక్ష్మీనరసింహ్మ 
'కుట్రజేస్తున్న కాలం, ఆరుతున్న మెతుకు దీపం, వెన్నెలవాడ, చెరగని ఆటోగ్రాఫ్‌ 
వంటి కవితా సంపుటాలను వెలువరించాడు. 


108 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


పొన్నగంటి ప్రభాకర్‌ : 
భూత్సూర్‌ మండలం పోతులమడుగుకు చెందిన ప్రభాకర్‌ “మట్టిపూలు” 
అనే వచన కవితా సంపుటిని వెలువరించాడు. 
చిక్కాహరీష్‌ కుమార్‌ : 
జద్బర్లకు చెందిన చిక్కా హరీష్‌ కుమార్‌ 'నేనైతే వికలాంగున్నే' అనే కవితా 
సంపుటిని వెలువరించాడు. ఇందులో అంధుల జీవితాలను ఆవిష్కరించిన తీరు 
అబ్బురమనిపిస్తుంది. 
సాకేత ప్రవీణ్‌ : 
జద్బర్లకు చెందిన సాకేత ప్రవీణ్‌ సాకేత సౌరభాలు పేరుతో వచన కవితా 
సంపుటిని వెలువరించాడు. విభిన్న అంశాల సమాహారమిది. 
గుముడాల చక్రనర్తి గౌడ్‌ : 
తెలుగు పండితుడిగా పనిచేస్తున్న గుముడాల చక్రవర్తిగౌడ్‌ నేను అప్పంపల్లిని 
- మాట్లాడుతున్నా అనే దీర్హకవితా సంపుటిని వెలువరించాడు. నిజాం నిరంకుశ 
పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన ఏకైక గ్రామం అప్పంపల్లి. ఆత్మాశయరీతిలో 
సాగిన రచన ఇది. 
పుట్టి గిరిధర్‌ : 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన పుట్టిగిరిధర్‌ సాంఘిక సంక్షేమ 
పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తొలిసారిగ 'పుట్టెడు నానీలు” 
కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులోని ప్రతి నానీలో చక్కని భావాన్ని 
వెల్లడించాడు. 
దసరానాడు 
ఆయుధపూజ చేసేసా 
అక్షరాలే 


నా ఆయుధాలు! 


ఆధునిక సాహిత్య చరిత్ర 109 


అవుటి బసవలింగప్ప: 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిప్యూటి రిజిష్టార్‌గా పనిచేసిన 
బసలింగప్పది మద్దూరు మండలంలోని దమగ్నాపురం. కవిగా “ఊపిరి ఊసులు, 
నన్ను మాట్లాడనివ్వండి, అనేక నేనులు, టూకీలు” రచించాడు. మొదటి మూడు 
వచన కవిత్వంకాగా 'టూకీలు’ హైకూ కవిత్వం. ఈ టూకీలులో మొత్తం 186 
హైకూలను రచించాడు. టూకీగా, చెప్పడమే హైకూ లక్షణం. అనేక సామాజికాంశాలను 
ఈ హైకూలలో చమత్మారంగా భావగర్భితంగా, సూటిగా బసలింగప్ప చెప్పాడు. 


సంసారం ఓ సాగరం 
దిగినకొద్దీ 
దాని లోతు అపారం 


డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ : 

పాలమూరు పట్టణానికి చెందిన యువకవి డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ కవిగా, 
రచయితగా ప్రసిద్దుడు. 

ఈయన మొత్తం 15 కథలను రచించాడు. ఇతని కథ 'నాయనమ్మ'కు 
రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఇతని కథలు ప్రియురాలి మనసు, 
ప్రేమంటే, చిగురించిన (బ్రతుకు, వలస జీవులు, నాయనమ్మ, గుడ్డి జీవితాలు, 
పత్తిగోగులు, పొద్దు - సద్దు, భారతి, మౌనరాగం కథలు మయూరి, జీవగడ్డ, సాందీపని, 
ముంబయివన్‌, సుగంధం వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 

కృష్ణానది పుష్కరాల నేపథ్యంలో డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ “పుష్కర కృష్ణవేణి” 
అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో పుష్కరాల విశిష్టత, విధులు, కృష్ణాతీర క్షేత్రాలు, 
కృష్ణాతీర సాహిత్యం మొదలైన అంశాలు ఉన్నాయి. 

ఈయన పలు సాహిత్య వ్యాసాలను రచించాడు. ఈ వ్యాసాలు అనేక 
పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 

బాలసాహిత్యంలో అనేక గేయాలు, కవితలు, నాటికలు, కథలను రచించాడు. 
స్వాతంత్ర దినోత్సవం అనే నాటిక, అక్షరమాల వంటి గేయాలు, కథలు అనేకం 
రాశాడు. ఇవన్నీ పలు పత్రికల్లో ప్రచురితాలు. సర్వశిక్షాఅభియాన్‌ వారు వెలువరించిన 
“పిల్లలమర్రి, మయూరి”, జీవగడ్డ, జాగృతి వంటి పత్రికలలో ఇతని గేయాలు 


వెలువడాయి. 
wm 


110 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


దాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ ' మందుముల నరసింగరావు, పాగపుల్తారెడ్డి జీవిత 
చరిత్రలు రాశాడు. 

పాలమూరు జిల్లా వంద కవుల కవితా సంకలనం పాలమూరు కవిత, 
పాలమూరు కవితా సుమాలు, అంజలి, కళాంజలి, అమరం, శ్రియ స్మృతిలో, జయహో 
తెలంగాణ, శ్రీ పద్మకల్ప ప్రకాశిక, మార్మందేయ చరిత్ర, ఆశాదోషం (తెలంగాణ 
తొలినవల) వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు. 

వీరు తెలంగాణకు జరుగుత్ను అన్యాయాన్ని, దోపిడితనాన్ని హైకూల 
రూపంలో కవిత్వీకరించాడు. “సోది” పేరుతో ఆవేదనగా అక్షరరూపం ఇచ్చాడు. 


తెలంగాణ 
నిప్పురవ్వ 
మండుతున్న కొలిమి 


ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన సరికొత్త ప్రక్రియ 'మొగ్గలు”. 
ఇది మూడు పాదాల కవిత్వం. ఇందులోని మొదటి రెండు పాదాలు ఒక విషయాన్ని 
అర్ధవంతంగా చెబితే మూడవ పాదం దాన్ని సమర్థించేదిగా ఉంటుంది. దీని సృష్టికర్త 
డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌. తాను సృష్టించిన మొగ్గలు కవితా ప్రక్రియతో మొగ్గలు” 
అనే కవితా సంపుటిని వెలువరించాడు. 
కాసిన్ని అక్షరాలను నానబెట్టి ఆరబెట్టితే కాని 


కవిత్వం జెండాలా రెపరెపలాడదు 
కవిత్వం ఎప్పటికీ ఎగిరే జెండా 


యలకంటి భాస్కర్‌ : 

జడ్చర్లకు చెందిన యలకంటి భాస్కర్‌ జాగో తెలంగాణ” అనే తెలంగాణ 
కవితా సంపుటిని వెలువరించాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, 
అణిచివేతలను, దోపిడీలను ఇందులో తనదైన శైలిలో ఆవిష్కరించాడు. 


దగాపడ్డ తెలంగాణ 
తిరగబడ్డది 
దారిచూపి అడుగు 


ముందుకేయమన్నది 


ఆధునిక సాహిత్య చరిత్ర 111 


దాక్టర్‌ కె.కృష్ణమూర్తి : 
తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ కె. కృష్ణమూర్తి 'మహోద్యమం” 
అనే కవితా సంపుటిని, వెలువరించాడు. ఇందులో తెలంగాణ ఉద్యమం కవిత్వాన్ని 
అక్షరీకరించాడు. 
కొన్ని కలాలు 
అక్షరాల విత్తనాల్ని వెదజల్లి 
విజ్ఞాన పూలని పూయిస్తున్నాయి. 
అంటూ తెలంగాణకు కలం చుక్కానిగా ఉపయోగపడిందంటాడు. 
15. పరిశోధనా సాహిత్యం 
తెలుగు సాహిత్యంలో పరిశోధన వల్ల అనేక కొత్త విషయాలు, విశేషాంశాలు 
వెలుగులోకి వచ్చాయి. పరిశోధన అంటే సత్యాన్వేషణ. ఏదైనా కొత్త విషయాన్ని 
వెలుగులోకి తెచ్చి స్థిరపరిచేటట్లు చేయడం పరిశోధన విశిష్టత. తెలుగు సాహిత్యంలో 
అనేక నూత్న అంశాలను, వ్యాఖ్యాలను కొత్త కోణంలో ఆవిష్కరించడం పరిశోధన 
లక్షణం. జిల్లాలో ఎంతోమంది పరిశోధకులు అనేక అంశాలపై పరిశోధనలు చేశారు. 
పరిశోధకులు - పరిశోధనా గ్రంథాలు 
1. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి - మధురవాణీ విలాసం - పిహెచ్‌.డి. 
2. డాక్టర్‌ తలముడిపి బాలసుబ్బయ్య - రాచకన్యక పరిణయం - సమగ్ర పరిశీలన 
- పిహెచ్‌.డి. 
ఉందేకోడు రత్నయ్య - నిరోస్ట్రరచన - దాశరథి చరిత్ర - పిహెచ్‌.డి. 
4. కట్టా వెంకటేశ్వర శర్మ - గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణ - 
పిహెచ్‌.డి. 
కె.బాలస్వామి - గౌరీవిలాసం - కావ్యానుశీలనం - పిహెచ్‌.డి. 
6. పొద్దుటూరి ఎల్లారెడ్డి - గజ్జెల మల్లారెడ్డి కవిత్వం - ఒక పరిశీలన - ఎం.ఫిల్‌; 
- తెలంగాణ యక్షగానం - రచనా ప్రయోగం - పిహెచ్‌.డి. 
7. వలిపె సురేందర్‌రావు - మహబూబ్‌నగర్‌ జిల్లా కోలాటం పాటలు - ఎం.ఫిల్‌. 


112 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


24. 


మాడ పుష్పలత - పోలేపల్లి జాతర - ప్రదర్శన కళలు - ఒక పరిశీలన - 
ఎం.ఫిల్‌; 

- మహబూబ్‌నగర్‌ జిల్లా జాతరలు - ప్రదర్శన కళలు - పిహెచ్‌.డి. 

జె. చెన్నయ్య - తెలుగు దినపత్రికలు - భాషా సాహిత్య స్వరూపం - పిహెచ్‌.డి. 
ఎం. ఇందిరాదేవి - మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రామదేవతలు - పిహెచ్‌.డి. 
మల్లాది సావిత్రి సత్యనారాయణ - నన్నయ మహాభారతంలో నీతి 
ఉపదేశాత్మకత - ఎం. ఫిల్‌. 

గొట్టుముక్కుల నరసింశర్మ - రామసుబ్బరాయకవి లఘుకావ్యాలు - 
పిహెచ్‌.డి. 

కె.ఎస్‌.రాఘవాచారి - నవ్య సంప్రదాయ కవిత్వం - జాతీయత - ఎం. ఫిల్‌. 
సి. నరసింహులు - జటప్రోలు సంస్థానం - సాహిత్యసేవ - పిహెచ్‌.డి. 
కె.కృష్ణమూర్తి - సత్యరాజా పూర్వదేశయాత్రలు - గల్లీవర్‌ ట్రావెల్స్‌ తులనాత్మక 
పరిశీలన - ఎం. ఫిల్‌; 

- భావకవులపై కాల్చనక సాహిత్యవాద (ప్రభావం - పిహెచ్‌.డి. 

భీంపల్లి శ్రీకాంత్‌ - మహబూబ్‌నగర్‌ జిల్లా తెలుగు సాహిత్య వికాసం - 
పిహెచ్‌.డి. 

విరజాజి రాంరెడ్డి - త్వమేవాహం - పరిశీలన - ఎం.ఫిల్‌. 

గన్నోజు శ్రీనివాసాచారి - తెలుగు సాహిత్యంలో అచలబోధ తాత్త్వికత - 
ఎం.ఫిల్‌. 

బడుగుల వనిత - ఇంగ్లీష్‌ - తెలుగు యాత్రానువాదంలో వ్యతిరేకార్థకాలు 
- సమస్యలు - ఎం.ఫిల్‌.; 

- వైకృత చిక - సవిమర్శక పరిశీలన - పిహెచ్‌.డి. 

గిరిమోని సక్కుబాయి - “గుండె కొంచెం గట్టిదైతే కథల పరిశీలన - ఎం.ఫిల్‌. 
మూల సిద్ధిలింగం - భాగవతంలో మానవీయ విలువలు - దశమస్మంధం - 
ఎం.ఫిల్‌., 

పులి జమున - సుద్దాల అశోక్‌ తేజ గేయాలు - ఒక పరిశీలన - ఎం.పిల్‌. 
కృష్ణవేణి - కొడంగల్‌ మండలం మాలదాసరుల కథాగానం - ఒక పరిశీలన 
- ఎం.ఫిల్‌., 

అన్నపూర్ణ - మన్యంకొండ క్షేత్ర చరిత్ర - ఒక పరిశీలన - ఎం. పిల్‌. 


ఆధునిక సాహిత్య చరిత్ర 113 


25. 


26. 


27. 


28. 


ఉత్తరపల్లి రామాచారి - చక్రతీర్థ మహాత్యం -శైశిష్టం - ఎం. ఫిల్‌. 

- కపిలవాయి లింగమూర్తి రచనలు-సమగ్ర పరిశీలన - పిహెచ్‌. డి. 
జకులపల్లి గోపాల్‌ - గండ్వీడ్‌ మండలం జానపద కథల్లో భాషా స్వరూపం 
- ఎం.ఫిల్‌. 

గోపినాథ్‌ రాథోడ్‌ - కేశవరెడ్డి నవలల్లో గిరిజన జీవన చిత్రణ - ఎం. పిల్‌.; 
- మహబూబ్‌నగర్‌ జిల్లా పత్రికలు - సాహిత్యసేవ - పిహెచ్‌.డి. 

జి. పద్మమ్మ - ప్రభోద చంద్రోదయం - తెలుగులో అనుసరణ సాహిత్యం - 
ఎం.ఫిల్‌. 


16. సంకలనాలు 


ఆయా ప్రత్యేక సందర్భాలలో జిల్లా నుంచి సంకలనాలు వెలువడ్డాయి. 


కవితా సంకలనాలతోపాటు గేయ సంకలనాలు కూడ ఉన్నాయి. సంకలనాల పేర్లను 
(ప్రచురణ వివరాలను తెలుసుకుందాం. 


je 


నారాల జ మల [స 


రం 


10. 
11. 
12. 
13. 
14. 
15. 


114 


చరైవేతి - జాతీయ సాహిత్య పరిషత్‌ పాలమూరు శాఖ - 22 కవితలు. 
దేవులాట - 1996 - ప్రభాత ప్రచురణలు - 43 కవితలు. 
ప్రజలవద్దకు పాలన - 1996 - జిల్లా సమాచారసౌరసంబంధాల శాఖ. 
పాలమూరు గోస - 2004 - కరువు వ్యతిరేక పోరాట కమిటీ. 
పాలమూరు కవిత - 2004 - పాలమూరుసాహితి - వంద కవితలు. 
కార్గిల్‌ కవితాభేరి - పాలమూరు కళావేదిక 

సాహితీ ఉషస్సు - 2008 ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల - 30 
కవితలు. 

మానవుడే మా సంగీతం - 2010 - 46 కవితలు. 

అమరం - సింగిడి తె.ర.సంఘం - 43 కవితలు. 

హరివిల్లు - మహ్మదాబాద్‌ జి.ప.ఉ. పాఠశాల. 

మలుపు - 2000 - జాతీయ బాలకార్మిక పథకం. 

కరువుపోరు పాటలు - కరువు వ్యతిరేక పోరాట కమిటీ. 

పాలమూరు వైజయంతి - 2012 - జిల్లా సాంస్కృతిక మండలి. 
పాలమూరు కవితా సుధ - 2012 - జిల్లా సాంస్కృతిక మండలి. 
తెలంగాణ పొద్దుపొడుపు - 2015 - జిల్లా సాంస్కృతిక శాఖ. 


మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


16. బంగారు తెలంగాణ - 2016 - జిల్లా సాంస్కృతిక శాఖ. 
17. మాసర - 2016 - జి.ప.ఉ. పాఠశాల, వేముల (వివిధ ప్రక్రియల్లో విద్యార్థుల 
రచనలు) 
18. విద్యార్థి రామాయణం - జి.ప.ఉ.పాఠశాల, వేముల (వివిధ ప్రక్రియల్లో 
విద్యార్థుల రామాయణ విశ్లేషణ) 
17. పత్రికా సాహిత్యం 
పాలమూరు జిల్లా పత్రికారంగానికి పెట్టింది పేరు. ఈ జిల్లా నుంచి అనేక 
సాహిత్య, సాంస్కృతిక రాజకీయ, సామాజిక, విద్య, వైద్య, ఉద్యమ పత్రికలు వచ్చాయి. 
వస్తున్నాయి కూడా. జిల్లా పత్రికారంగానికి దాదాపు వందేళ్ళ చరిత్ర ఉంది. లిఖిత 
పత్రికలనుంచి ముద్రణ పత్రికల దాకా వంద పైచిలుకే పత్రికలు ఆవిర్భవించాయి. 
తెలుగులోనే కాకుండా ఉర్దూ, ఆంగ్లం, హిందీ పత్రికలు వెలువడ్డాయి. ఈ పత్రికలన్నీ 
స్వాతంత్రోద్యమం, జాతీయోద్యమం, సంస్మరణోద్యమం, తెలుగు భాషోద్యమం వంటి 
ఉద్యమాలకు తగు తోడ్పాటును అందించాయి. తెలంగాణలో తొలి తెలుగు పత్రిక 
ఈ జిల్లా నుంచే వెలువరించడం జిల్లాకు గర్వకారణం. 
హితబోధిని : 
తెలంగాణ ప్రాంతం నుంచి వెలువడ్డ తొలి పత్రిక 'హితబోధిని”. దీనిని 
బరారు శ్రీనివాసశర్మ పాలమూరు నుంచి వెలువరించాడు. ఏప్రిల్‌ 1913సం॥లో 
ప్రారంభమైన ఈ పత్రిక కొన్నాళ్ళపాటు మాత్రమే నడిచింది. ఈ పత్రికలో సాహిత్య 
వ్యాసాలు, తెలుగు భాష ప్రామాణికత, విద్య, వైద్య, వ్యవసాయం, ఆధ్యాత్మిక వ్యాసాలు, 
కవితలు, కథలు ప్రచురితమయ్యేవి. 
సుగాత్రి : 
మహబూబ్‌గనర్‌ సారస్వత సేవా సమితి తరఫున 1974లో 'సుగాత్రి అనే 
సాహిత్య మాసపత్రికను వెలువరించారు. ఈ మాసపత్రికకు వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, 
దీవి సుబ్బారావు, ఉందేకోడు రత్నయ్య, కె. ఎస్‌. లక్ష్మారెడ్డి లు సంపాదకత్వం 
వహించారు.ఇది మాస పత్రికగా ప్రారంభమైనప్పటికీ అనంతరం సంచికలుగా 
తీసుకొచ్చారు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 115 


ఉదయభాను ; 

డాక్టర్‌ వల్లపురెడ్డి బుచ్చిరెడ్డి 'ఉదయభాను' అనే సాహిత్య మాస పత్రికను 
తన సంపాదకత్వంలో వెలువరించాడు. ఇది సంవత్సరం పాటు నడిచింది. ఇందులో 
కథలు, కవితలు, వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు వచ్చేవి. 1960లో ఈ ఉదయభాను 
వెలువడింది. 
విద్యుల్లత : 

ప్రముఖ పరిశోధకుడు డాక్టర్‌ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి ఉపాధ్యాయుడిగా 
పనిచేస్తున్న కాలంలో 'విద్యుల్లతి అనే లిఖిత మాస పత్రికను వెలువరించాడు. ఇది 
నాగర్‌కర్నూల్‌ నుంచి వెలువడేది. దీంట్లో కవితలు, కథలు, వ్యాసాలు, ఉందేవి. 
నేత: 

పాలమూరు పట్టణానికి చెందిన ఎదిరె చెన్నకేశవులు 'నేత' అనే వారపత్రికను 
తన సంపాదకత్వంలో నడిపాడు. 
జీవన ప్రభ: 

పాలమూరు పట్టణానికి చెందిన విశ్రాంత తెలుగు పండితుడు విరివింటి 
రామస్వామి 1942లో “జీవన ప్రభి అనే లిఖిత సాహిత్య మాస పత్రికను తన 
సంపాదకత్వంలో వెలువరించాడు. ఇది 1947 వరకు నడిచింది. 
జ్ఞాన విజ్ఞాన సంచిక: 

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మూసాపేట 'జ్ఞాన విజ్ఞాన సంచికి పేరుతో 
1964-65 ప్రాంతంలో ఒక పత్రికను తీసుకొచ్చారు. ఇందులో విజ్ఞానానికి 
సంబంధించిన రచనలున్నాయి. దీనికి కట్టా వేంకటేశ్వర శర్మ ప్రధాన సంపాదకుడిగా 
వ్యవహరించాడు. 
సందేశ్‌: 

స్వాతంత్ర్య సమరయోధుడు లింగవరం శ్రీనివాసరావు ఉర్దూలో 'సందేశ్‌ 
అనే మాసపత్రికను వెలువరించాడు. దీనిని 1942 నుంచి 1947 వరకు నడిపాడు. 


116 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


సువార్తమణి : 

1921లో మహబూబ్‌నగర్‌ నుంచి 'సువార్తమణి' మాసపత్రిక వెలువడింది. 
క్రైస్తవమత ప్రచారంకోసం ఇప్పటికి ఈ పత్రిక వెలువడుతున్నది. ఈ పత్రిక పేరును 
“మెన్నోనైట్‌ సువార్తమణి” గా మార్చారు. 
మన్నోనైట్‌ వార్తామణి : 

పాలమూరు పట్టణం నుంచి 1957లో 'మన్నోనైట్‌ వార్తామణి” అనే 
మాసపత్రిక వెలువడింది. 
ధర్మరక్ష: 

నవాబ్‌పేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన చౌడూరి గోపాలరావు 


“ధర్మరక్షు పేరుతో ఒక మాస పత్రికను వెలువరించాడు. ఇది పది సంవత్సరాలు 
నడిచింది. 


సంజీవని ; 

నవాబ్‌పేటకు చెందిన పి.రంగారావు 1960లో “సంజీవని” అనే తెలుగు 
వార పత్రికను వెలువరించాడు. కేవలం ఆరు నెలలు మాత్రమే నడిచింది. 
మహబూబ్‌నగర్‌ వాణి: 

పాలమూరు పట్టణానికి చెందిన ముత్యాల చంద్రయ్య “మహబూబ్‌నగర్‌ 


వాణి” అనే పక్ష పత్రికను 1978 సం॥లో వెలువరించాడు. 4 పేజీలు గల ఈ పత్రిక 
5 సంవత్సరాల మాత్రమే నడిచింది. 


పిల్లలమర్రి : 

హిందీ పండితుడిగా పనిచేసిన బుచ్చయ్య ప్రేమి పిల్లలమర్రి” అనే హిందీవార 
పత్రికను తన సంపాదకత్వంలో నడిపాడు. 
దుందుబి : 

బరారు శ్రీనివాసశర్మ మనుమడు బరారు విజయకుమార్‌ దుందుభి” అనే 


పక్ష పత్రికను 1999లో పాలమూరులో వెలువరించాడు. ఇది సామాజిక, రాజకీయ 
పక్షపత్రిక దాదాపు ఐదేళ్ళపాటు నడిచింది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 117 


ధ్వని; 

జలజం సత్యనారాయణ, చౌడూరి గోపాలరావు, వి. కృష్ణమాచార్యులు కలిసి 
1976లో ధ్వని” సాహిత్య మాసపత్రికను వెలువరించారు. 
సృజన : 

విరసం నాయకుడు వరవరరావు జడ్చర్లలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న 
సమయంలో “సృజన” మాసపత్రికను వెలువరించాడు. దీనిని 1968లో 
ప్రారంభించాడు. 
భారత భారతి ; 

జడ్చర్లకు చెందిన ఎం. పద్మనాభరావు 1996లో తన ప్రధాన 
సంపాదకత్వంలో “భారత భారతి” అనే పక్ష పత్రికను వెలువరించాడు. ఈ పత్రిక 
2007 వరకు నడిచింది. 
నవ భారతి ; 

ప్రముఖ రచయిత డాక్టర్‌ గుమ్మనూరు రమేశ్‌ బాబు 'నవభారతి” పేరుతో 
1999లో మాసపత్రికను తన సంపాదకత్వంలో నడిపాడు. ఇది ఒక సంవత్సరం 
పాటు మాత్రమే నడిచింది. 
క్రాంతి: 

ప్రముఖ విద్యావేత్త జలజం సత్యనారాయణ, అచ్చంపేట మాజి ఎమ్మెల్యే 
డి.కిరణ్‌కుమార్‌ లు క్రాంతి పేరుతో 1974లో ఒక పక్ష పత్రికను వెలువరించారు. 
ఇది రెండు సంవత్సరాలు మాత్రమే నడిచింది. డి. కిరణ్‌కుమార్‌ 'షికార్‌” అనే ఉర్దూ 
పత్రికను కూడా నడిపాడు. 
తెలుగు సత్తా : 

స్వాతంత్ర సమరయోధుడు హోటల్‌ కిష్టప్ప 2000 సం॥లో 'తెలుగుసత్తా 
అనే పక్ష పత్రికను తన సంపాదకత్వంలో తీసుకొచ్చాడు. ఇది 2006 వరకు నడిచింది. 


118 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


జీవన ప్రభ : 

స్వాతంత్ర నమరయోధుడు విరివింటి రామస్వామి 1945లో 
శ్రీసీతారామాంజనేయ గ్రంథాలయం ఆధ్వర్యంలో 'జీవన ప్రభి అనే లిఖి పత్రికను 
నడిపాడు. ఇదే పత్రికను ఉర్దూలో “పర్వానా'గా ఆంగ్లంలో 'పాద్‌ ఆప్‌ ప్రోగ్రెస్‌? అనే 
పేర్లతో నడిపారు. 
పరిశీలన : 

ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖలో పనిచేసిన జానకి రామయ్య 'పరిశీలని 
అనే వార పత్రికను 1975లో వెలువరించాడు. దీనికి నంపాదకులుగా 


కె.నారాయణరెడ్డి, ఎం.గోపాల్‌లు వ్యవహరించారు. 17 సం॥లపాటు నడిచి 1992లో 
ఆగిపోయింది. జిల్లా సాహిత్యానికి గొప్ప సేవ చేసిన పత్రిక ఇది. 


పాలమూరు: 

ఆర్జీఓగా పనిచేసిన ఖయ్యూం “పాలమూరు” పేరుతో 1987లో వారపత్రికను 
వెలువరించాడు. 
అక్షరకిరణం: 

జిల్లా అక్షరాస్యత సమితి తరపున 'అక్షరకిరణం” అనే పేరుతో ఆగష్టు 
1991లో ఒక పక్షపత్రికను వెలువరించారు. దీనికి గౌరవ సంపాదకులుగా అప్పటి 


కలెక్టర్‌ ఎల్వీ సుబ్రమణ్యం వ్యవహరించగా, సంపాదకుడిగా వల్లభాపురం జనార్దన 
వ్యవహరించాడు. ఇది 1997 వరకు నడిచింది. 


అరుణోదయ : 


మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో 1984-85 


ప్రాంతంలో అరుణోదయ” అనే మాసపత్రిక తీసుకొచ్చారు. దీనికి పెద్దమండది 
వెంకటరామారావు, పట్టోళ్ళ లక్ష్మారెడ్డిలు సంపాదకులుగా వ్యవహరించారు. 


వాహిని ; 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేసిన అర్విణి 
రాజేంద్రబాబు జడ్చర్ల నుంచి “వాహిని” పేరుతో మాసపత్రికను 1969లో 
వెలువరించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 119 


తూర్పు: 

ప్రముఖ కవి, వక్త హిమజ్వాల 1978లో “తూర్పు” అనే సాహత్య 
మాసపత్రికను వెలువరించాడు. ఇందులో కవిత్వం, విమర్శ, కథలు ముద్రితమయ్యేవి. 
మార్పు: 

ప్రముఖ సామాజిక కర్త రాజేంద్రబాబు 1975 - 76లో “మార్చు” అనే 
మాసపత్రికను వెలువరించాడు. ఇది పాలమూరు నుంచి వెలువడింది. 
మహేంద్రజ్యోతి : 

అటవీశాఖలోపనిచేసి ఉద్యోగ విరమణపొందిన కె. వెంకటరాముడు 1989 
నుంచి 'మహేంద్రజ్యోతి” అనే మాసపత్రికను స్థాపించి నడుపుతున్నాడు. మేదరుల 
సంక్షేమం కోసం నడుపుతున్న పత్రిక ఇది. 
సగర శంఖారావం : 

అడ్డాకుల మండలం మూసాపేటకు చెందిన అస్మాని మారుతి సాగర్‌ 
1999లో “సగర శంఖారావం అనే బి.సి. మాసపత్రికను వెలువరించాడు. ఈ పత్రిక 
రెండు సంవత్సరాలు మాత్రమే నడిచింది. 
శ్రీ గురుచరణమ్‌ : 

శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం, పంచదేవపాడు నుండి 
“శ్రీ గురుచరణమ్‌” అనే ఆధ్యాత్మిక మాసపత్రికను 1992నుండి వెలువరిస్తున్నారు. 
దీనిని పీఠం వ్యవస్థాపకులు విఠలానంద సరస్వతి మహారాజ్‌ వెలువరిస్తున్నాడు. 
మయూరి : 

తెలుగు లో వచ్చిన వారపత్రికలలో “మయూరి” వారపత్రిక ప్రముఖంగా 


పేరు గాంచింది. దీనిని దేవరకద్ర మండలం వెంకటాంపల్లెకు చెందిన డి.భఖీమ్‌రెడ్డి 
వారపత్రికగా వంద పేజీలతో వెలువరించాడు. 


ఆదివారం: 
“ఆదివారం? సామాజిక, రాజకీయ వారపత్రికను డి.భీమ్‌రెడ్డి తన 


సంపాదకత్వంలో వెలువరించాడు. ఇందులో రాజకీయ రంగానికి సంబంధించిన 
వ్యాసాలు ప్రచురితమయ్యేవి. 


120 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


చిత్రభూమి ; 

సినీరంగ సమాచారం తెలిపే సినీవార పత్రిక చిత్రభూమి. ఈ పత్రికను 
డి. భీమ్‌రెడ్డి తన సంపాదకత్వంలో వెలువరించాడు. ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే 
నడిచింది. 
షారోను రోజా : 

జద్బర్లకు చెందిన తంగిరాల పార్‌ పరంజ్యోతి సంపాదకత్వంలో “షారోను 
రోజా” మాసపత్రిక జనవరి 2002లో వెలువడింది. ఒక సంవత్సరం మాత్రమే 
నడిచింది. 
తీర్చు: 

రాజేంద్రబాబు సంపాదకత్వంలో 'తీర్చు' అనే మాసపత్రికను లింగాలనుంచి 
1976 - 77 ప్రాంతంలో వెలువరించాడు. 
పిల్లల మర్రి ; 

పాలమూరు పట్టణానికి చెందిన కరీముద్దీన్‌ పిల్లలమర్రి అనే పక్షపత్రికను 


1998లో వెలువరించాడు. ఇది సామాజిక, రాజకీయ పక్షపత్రికగా వెలువడేది. ఈ 
పత్రిక మొత్తం 15 సంచికలు మాత్రమే వచ్చాయి. 


సౌమ్య : 

పాలమూరు పట్టణానికి చెందిన గోపాలరెడ్డి సాయి భక్తుడు 'సౌమ్య'అనే 
మాసపత్రికను 2005 నవంబర్‌లో వెలువరించాడు. కేవలం ఆరు సంచికలు మాత్రమే 
వచ్చి ఆగిపోయింది. 
పంచముఖ: 

పాలమూరు పట్టణానికి చెందిన డాక్టర్‌ డి.వి. సుదర్శన్‌రావు “పంచముఖి” 


అనే ఆధ్యాత్మిక తైమాస పత్రికను ఏప్రిల్‌ 2001లో నడిపాడు. ఆ తర్వాత 
మాసపత్రికగా వచ్చింది. ఐదేళ్ళపాటు నడిచింది. 


క 


లుపు : 
మాజి జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ కె.కె.రెడ్డి “పిలుపు అనే పత్రికను ఒక 
సంవత్సరంపాటు నడిపాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 121 


సాత్విక్‌ సారథి: 

పాలమూరు పట్టణానికి చెందిన నరహరిగౌడ్‌ విద్యార్థుల కోసం “సాత్విక్‌ 
సారథి అనే విద్య, విజ్ఞాన, ఉద్యోగ, ఉపాధి, సమాచార మాసపత్రికను ఆగస్ట్‌ 2005లో 
వెలువరించాడు. కేవలం రెండే సంచికలు వచ్చి ఆగిపోయింది. 
మధురస్తృతులు : 

పలు పత్రికల్లో పనిచేసిన కరణం భాస్మరరావు “మధురస్ఫృతులు” అనే 
మాసపత్రికను సెప్టెంబర్‌ 2005లో వెలువరించి నడుపుతున్నాడు. రిటైర్డ్‌ అయ్యే ఉ 
ద్యోగుల జ్ఞాపకాల సంచికగా ఈ 'మధురస్కృతులు” పత్రిక వెలువడుతోంది. 
ప్రజాయత్న : 

జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో గుణాత్మక విద్యా ప్రమాణాల సాధనకోసం 
ఏర్పడిన సంస్థ 'ప్రజాయత్న'. ఇదే పేరుతో 2010 జనవరి నుంచి తైమాసపత్రిక 
వెలువడుతోంది. 
వాస్తవాలు : 

ప్రముఖ జర్నలిస్ట్‌ విరివింటి పరశురాం ఆగష్టు 1994లో “వాస్తవాలు” అనే 
పక్షపత్రికను తన సంపాదకత్వంలో వెలువరించాడు. ఇది సామాజిక, రాజకీయ 
పక్షపత్రిక. ఈ పత్రిక ఎన్నో సంచలన కథనాలను ప్రచురించింది. దాదాపు పదేళ్ళపాటు 
నడిచింది. 
జీవగడ్డ : 

ప్రముఖ జర్నలిస్ట్‌ కె.నరసింహాచారి పాలమూరు పట్టణంలో తొలి 
సాయంకాల దినపత్రిక 'జీవగడ్డిను 1999లో తన సంపాదకత్వంలో వెలువరించాడు. 
అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే 
నడిచింది. ఈ పత్రికకు ప్రసిద్ధ జర్నలిస్టులు గడియారం శ్రీవత్స రఘురాం గౌడ్‌, 
వెల్లాల చంద్రశేఖర్‌లు తమతోడ్సాటునందించారు. 
జనం పిలుపు : 

ప్రముఖ జర్నలిస్ట్‌ నూర్‌ అహ్మద్‌ 200 1లో 'జనం పిలుపు’ అనే పక్ష పత్రికను 
తన సంపాదకత్వంలో వెలువరించాడు. ఇది ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. 


122 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఏకదంత : 

పాలమూరు పట్టణానికి చెందిన చంద్రమోహన్‌ “ఏకదంత అనే పక్షపత్రికను 
1998లో వెలువరించాడు. ఇది నాలుగు సంచికలు మాత్రమే వచ్చింది. 
వెలుతురు: 

పాలమూరు పట్టణానికి చెందిన ఈరేశ్‌ జూన్‌ 2001లో “వెలుతురు” అనే 
సామాజిక, రాజకీయ పక్షపత్రికను తన సంపాదకత్వంలో వెలువరించాడు. దీనికి 


దూమర్ల నిరంజన్‌ ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత దీనిని 
నిరంజన్‌, దామోదర్‌, చెన్నయ్యలు నడిపారు. 


పబ్లిక్‌ విజన్‌ : 
వెలుతురు పత్రికను తీసుకొచ్చిన ఈరేశ్‌ “పబ్లిక్‌ విజన్‌” పేరుతో డిసెంబర్‌ 


2001లో మరో పక్షపత్రికను వెలువరించాడు. దీనికి దూమర్ల నిరంజన్‌ సంపాదకుడిగా 
వ్యవహరించాడు. 


మహబూబ్‌నగర్‌ టైమ్స్‌ : 

పాలమూరు పట్టణానికి చెందిన జర్నలిస్ట్‌ యాదగిరి ' మహబూబ్‌నగర్‌ టైమ్స్‌” 
అనే పక్షపత్రికను 1999లో తన సంపాదకత్వంలో వెలువరించాడు. 
మాభూమి: 

“మహబూబ్‌నగర్‌ టైమ్స్‌'ను వెలువరించిన యాదగిరి “మాభూమి” పేరుతో 
మరో పక్ష పత్రికను 2002లో వెలువరించాడు. 
వార్తాతరంగాలు ; 

నారాయణ పేటకు చెందిన కె. విజయరాజు 2001 సం॥లో వార్తా తరంగాలు” 
అనే పేరుతో పక్ష పత్రికను తన సంపాదకత్వంలో వెలువరించాడు. ఆ తర్వాత ఇదే 
పత్రిక 2004లో దినపత్రికగా వచ్చింది. ఈ పత్రిక పలు ప్రత్యేక సంచికలను 
వెలువరించింది. 
శ్యామకర్ణ న్‌ 

నవభారతి పత్రికను నడిపిన గుమ్మనూరు రమేశ్‌ బాబు 'శ్యామకర్ణ అనే 
ఆధ్యాత్మిక పక్ష పత్రికను ఫిబ్రవరి 2003లో నడిపాడు. ఇది కొద్దిరోజులే నడిచింది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 123 


అక్షరాయుధం : 

జడ్బ్చర్లకు చెందిన ఎం. పద్మనాభరావు 'అక్షరాయుధం' సామాజిక, రాజకీయ 
పక్ష పత్రిక పేరుతో ఆగష్టు 2008లో పక్ష పత్రికను తన సంపాదకత్వంలో 
నడుపుతున్నాడు. 
ఆలోచించండి : 

చింగిరిగళ్ళ చంద్రయ్య 2004లో ఆలోచించండి” అనే రాజకీయ, సామాజిక 
వార పత్రికను వెలువరించాడు. ఇది ఒక సంవత్సరం పాటు వచ్చింది. 
తెలుగు సత్తా మనది: 

పాలమూరు పట్టణానికి చెందిన జి. ఆశన్న ముదిరాజ్‌ తెలుగు సత్తా మనది” 
అనే సామాజిక, రాజకీయ పక్షపత్రికను 2008లో ప్రారంభించి నడుపుతున్నాడు. 
సత్యవార్త ; 

2007లో తాటికొండ కృష్ణ తన సంపాదకత్వంలో పాలమూరు పట్టణం 
నుంచి 'సత్యవార్త తెలంగాణ దినపత్రికను ప్రారంభించి నడుపుతున్నాడు. 
అక్షరనేత్రం : 

జూలై 2009 నం॥లో పాలమూరు పట్టణంనుంచి కె.సుకుమార్‌ 
సంపాదకత్వంలో 'అక్షరనేత్రం” అనే పక్షపత్రికను ప్రారంభించి నడుపుతున్నాడు. 
తెలంగాణ : 

తొలి తెలంగాణ దినపత్రిక 'తెలంగాణిను అక్టోబర్‌ 2010లో యెన్నం 
రాజేందర్‌ రెడ్డి తన సంపాదకత్వంలో వెలువరించాడు. 
పాలమూరు టైమ్స్‌ : 

ప్రజాశక్తిలో చాలా సంవత్సరాలుగా జర్నలిస్టుగా వనిచేసిన ఏముల 
నర్సింహులు పాలమూరు పట్టణం నుంచి ఏప్రిల్‌ 2011లో “పాలమూరు టైమ్స్‌’ 
పేరున దినపత్రికను వెలువరించి నడిపాడు. 


124 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


సుగంధం ; 
యువకవి నందిగామ కిశోర్‌కుమార్‌ అక్టోబర్‌ 2005లో 'సుగంధంి పేరుతో 


సాహిత్య మాసపత్రికను వెలువరించాడు. దీనికి సంపాదకురాలిగా లక్ష్మీప్రసన్న 
వ్యవహరించింది. ఒక సంవత్సరం పాటే నడిచింది. 


పాలమూరు రెడ్డి సేవా సమితి : 

పాలమూరు రెడ్డి సేవా సమితి వారు 2008 నుంచి “పాలమూరు రెడ్డి 
సేవా సమితి” పేరున త్రైమాసిక దర్శినిని ప్రారంభించి వెలువరిస్తున్నారు. 
తపన: 

పాలమూరు పట్టణం నుంచి 'తపని అనే మాసపత్రికను మధుకాగుల 
జనవరి 2005 లో వెలువరించాడు. 
పాలమూరు కల్టరల్‌ అకాడమి : 

యువకవి భీంపల్లి శ్రీకాంత్‌ సంపాదకత్వంలో “పాలమూరు కల్చరల్‌ 


అకాడమి అనే ప్రత్యేక సంచికను వెలువరించాడు. పాలమూరు కల్చరల్‌ అకాడమి 
చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఈ పత్రికలో పొందుపరిచాడు. 


ప్రజారాజ్యంలో ప్రజలు : 

బుసిరెడ్డి తిరుపతి రెడ్డి సంపాదకత్వంలో “ప్రజారాజ్యంలో ప్రజలు అనే 
సామాజిక, రాజకీయ వారపత్రిక ఫిబ్రవరి 2009లో వెలువడింది. ఇది కొన్ని నెలలు 
మాత్రమే నడిచింది. 


మాహి: 

సాజిదా సికిందర్‌ తన సంపాదకత్వంలో 2008లో “మాహి” అనే తెలుగు 
- ఉర్దూ సంవత్సరంపాటు నడిచి ఆగిపోయింది. 
శ్రీ యోగసారం: 

కళాశాల ఉపన్యాసకుడు రామకృష్ణ శర్మ 1998లో 'శ్రీయోగసారం” అనే 


మాసపత్రికను తన సంపాదకత్వంలో వెలువరించాడు. ఇందులోవేద, యోగ, 
వైద్య,జ్యోతిష్య, సంగీతం వంటి అంశాలు ప్రచురితమయ్యాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 125 


విశ్వగురువు : 

ప్రముఖ కవి, రచయిత రాష్ట్రపతి అవార్డ్‌ (గ్రహీత అయిన కొండా బసవరాజు 
బసవేశ్వరుని వచనాలను, శైవసాహిత్యాన్ని విసృతంగా ప్రచారం చేసేందుకు 
“విశ్వగురువు” అనే ధార్మిక, సామాజిక ద్వైమాసిక పత్రికను తీసుకొచ్చాడు. దీనిని 
2005 ఆగస్ట్‌లో మొదటిసారిగా వెలువరించాడు. ఈ “విశ్వగురువు” పత్రికలో వీరశైవ 
భక్తుల పరిచయాలు, శైవ సాహిత్య వ్యాసాలు, సామాజిక, ధార్మిక కార్యక్రమాల వివరాలు 
ప్రచురితమవుతాయి. 
చైతన్య వెలుతురు : 

పాలమూరు పట్టణానికి చెందిన భాగ్యమ్మ సంపాదకత్వంలో “చైతన్య 
వెలుతురు’ అనే రాజకీయ, సామాజిక చైతన్య పక్ష పత్రిక 2005లో వెలువడింది. 
ఇది ౩ సంవత్సరాలు మాత్రమే నడిచింది 
సంపూర్ణ ఆరోగ్యవర్దిని : 

పాలమూరుకు చెందిన డాక్టర్‌ గోపాలకిషన్‌ ఆర్య సంపాదకత్వంలో “సంపూర్ణ 
ఆరోగ్యవర్దిని అనే యోగ, ధ్యాన మాసపత్రిక ఏప్రిల్‌ 2007లో వెలువడింది. ఇది 
మూడు నెలలు మాత్రమే నడిచింది.. 
విజ్ఞాన స్రవంతి : 

మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ డైట్‌ కళాశాల త్రైమాసిక సంచిక విజ్ఞాన 
స్రవంతి. ఈ పత్రికను 1999లో వెలువరించారు. విద్యా విషయక అంశాలు ఈ 
పత్రికలో ప్రచురితమవుతున్నాయి. 
మహబూబ్‌నగర్‌ వెలుగు : 

వెలుగు ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ 'వెలుగు” అనే మాసపత్రికను డిసెంబర్‌ 
2003లో వెలువడింది. ఇది ఒక సంవత్సరం పాటే నడిచింది. 
జనం పిలుపు : 

జడ్చర్లకు చెందిన వి. కృష్ణ సంపాదకత్వంలో “జనం పిలుపు అనే సామాజిక, 


రాజకీయ వార పత్రిక 2004లో వెలువడింది. ఇది కొద్దిరోజులు మాత్రమే నడిచింది. 
అనంతరం దీనిని కోట్ల కిశోర్‌ రెడ్డి నడిపారు. 


126 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వార్తాజ్యోతి : 

ఎం.నాగరాజు సంపాదకత్వంలో జనవరి 2003లో 'వార్తాజ్యోతి” సామాజిక, 
రాజకీయ పక్ష పత్రిక వెలువడింది. ఇది ఒక సంవత్సరం పాటు నడిచింది. 
పాలమూరు జలదర్శిని : 

మహబూబ్‌నగర్‌ జిల్లా సాగునీటి వినియోగదారుల సమాచార దర్శిని 
పాలమూరు దర్శిని”. దీనిని 2000లో జిల్లా సాగునీటి శాఖ వెలువరించింది. 
స్వతంత్ర తెలుగు సత్తా: 

బండి విజయకుమార్‌ ప్రధాన సంపాదకత్వంలో “స్వతంత్ర తెలుగు సత్తా 


అనే సామాజిక, రాజకీయ పక్ష పత్రిక 2002లో వెలువడింది. దాదాపు ఐదేళ్ళపాటు 
ఈ పక్షపత్రిక నడిచింది. 


సృజన : 

ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) 2009లో “'సృజని అనే ఉపాధ్యాయ 
విద్య” ప్రత్యేక సంచికను వెలువరించింది. ఇందులో విద్యా విషయాత్మక వ్యాసాలు 
ముద్రితమయ్యాయి. 


రాజకీయ పోరాటం : 
మాజీ రాజ్యసభ సభ్యుడు రుమాండ్ల రాంచంద్రయ్య “రాజకీయ పోరాటం” 


అనే మాస పత్రికను జూలై 2008లో వెలువరించాడు. ఇది ఒక సంవత్సరంపాటు 
మాత్రమే నడిచింది. 


మన ఉదయం: 


మక్తల్‌కు చెందిన టి.వెంకట్రామలు సంపాదకత్వంలో “మన ఉదయం 


అనే తెలుగు దిన పత్రిక జనవరి 2009 నుంచి వెలువడి మూడు సంవత్సరాలు 
మాత్రమే నడిచింది. 


ఆయుధం: 
జద్బర్లకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎం. పద్మనాభరావు “ఆయుధం” అనే 
సామాజిక, రాజకీయ పక్ష పత్రికను 2007 నుంచే నడుపుతున్నాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 127 


జనం తీర్పు : 

పాలమూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్‌ “జనం తీర్పు” అనే 
సామాజిక, రాజకీయ పక్ష పత్రికను ఆగష్ట్‌ 2010లో ప్రారంభించి నడిపాడు. 
ప్రజా వెలుతురు : 

పాలమూరు పట్టణానికి చెందిన కొమ్ము దామోదర్‌ “ప్రజా వెలుతురు అనే 
సామాజిక, రాజకీయ పక్ష పత్రికను 2005లో ప్రారంభించి నడుపుతున్నాడు. 
వార్తావేదిక ; 

మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ వార్తావేదిక అనే 
దినపత్రికను 2011 నుంచి ప్రారంభించి వెలువరిస్తున్నాడు. 


18. ఆడియో సాహిత్యం 


పాలమూరు జిల్లా జానపద గేయాలకు ప్రసిద్ధిగాంచింది. జిల్లాలోని 
ఎంతోమంది కవులు, రచయితలు జనసామాన్యులకు అర్థమయ్యే విధంగా ఎన్నో 
జానపద గేయాలను రచించారు. అవి కొన్ని పుస్తకరూపంలో వచ్చాయి. మరికొన్ని 
ఆడియో క్యాసెట్ల రూపంలో వెలువడ్డాయి. ఈ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో 
ఆడియో క్యాసెట్లు, ఆడియో సిడిలు వెలువడ్డాయి. ఇప్పటివరకు వెయ్యిదాకా 
వెలువడ్డాయి. ఇందులో సంకీర్తనలు, జానపద గేయాలు, భక్తి గేయాలు, సామాజిక 
గేయాలు మొదలైనవి ఉన్నాయి. 
సిరిమల్లె : 

ప్రముఖ సినీ గాయకుడు రవివర్మ రచించి గానం చేసిన ఆడియో క్యాసెట్‌ 
సిరిమల్లె. దీనిలో మొత్తం 10 పాటలున్నవి. ప్రణయని మ్యూజిక్‌ వారు ఈ ఆడియోను 
వెలువరించారు. 
ప్రేమికులు : 

పాలమూరు యువకవి భీంపల్లి శ్రీకాంత్‌, రచయిత చరణ్‌లు కలిసి రచించిన 


ఆడియో క్యాసెట్‌ ప్రేమికులు. ఈ ఆడియో క్యాసెట్‌ను మెగా మ్యూజిక్‌ వారు 
వెలువరించారు. 


128 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కథ : 

మెగామ్యూజిక్‌ కంపెని వెలువరించిన ' శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కథిను 
జి.ఆనంద్‌ వ్యాఖ్యానం చేయగా, ఎం. ప్రభాకర్‌ పద్యాలను రచించాడు. జిల్లాలో 
ప్రసిద్ధిగాంచిన మన్యంకొండలో వెలసిన లక్ష్మీవేంకటేశ్వర స్వామి కథ ఇది. 
కలిసి - కదిలి : 

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వెలువరించిన వెలుగు పాటలు “కలిసి - కదిలి” 
అనే ఆడియో క్యాసెట్‌ ఇందులో మొత్తం 9 పాటలను విజయభారతి, ఖాజా, మధు, 
శ్రీవత్స, రామకృష్ణ, మర్యాద సురేందర్‌ రెడ్డి, బి.వెంకటయ్యలు రచించారు. 
బాలకార్మిక గేయాలు : 

జాతీయ బాలకార్మిక నిర్మూలన పథకం ఆధ్వర్యంలో “బాలకార్మిక గేయాలు” 
ఆడియో క్యాసెట్‌ వెలువడింది. ఇందులోని 8 పాటలను వల్లభాపురం జనార్దన, 
కోట్లవెంకటేశ్వర రెడ్డి, పల్లెర్ల రామ్మోహన్‌రావు, మర్యాద సురేందర్‌ రెడ్డి, బి. వెంకటయ్య, 
పి.మీనాకుమారిలు రచించారు. 
పాలమూరు గుండెచప్పళ్ళు : 

పాలమూరు యువకవి రంగినేని మన్మోహన్‌ వెలువరించిన ఆడియో క్యాసెట్‌ 
“పాలమూరు గుండె చప్పుళ్ళు”. 
శ్రీసాయి గానామృతం : 

ప్రసిద్ధి గాంచిన కీర్తనల గాయకుడు వెంకటస్వామి యాదవ్‌ ఆలపించి 
వెలువరించిన ఆడియో క్యాసెట్‌ 'శ్రీసాయి గానామృతం”. 
స్వర్ణ భారతం ; 

మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న డాక్టర్‌ శివార్చక 
విజయకుమార్‌ 'స్వర్ణ భారతం' అనే ఆడియో క్యాసెట్‌ను వెలువరించాడు. ఇందులో 
దేశభక్తి, జాతీయ గేయాలున్నవి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 129 


అక్షర కిరణం : 


జిల్లా అక్షరాస్యత సమితి వెలువరించిన ఆడియో క్యాసెట్‌ “అక్షర కిరణం”. 
వీటిని వరుసగా పల్లెర్ల రామ్మోహన్‌రావు, ఛందోజిరావు, విరివింటి పరుశురాం, 
గుముడాల చక్రవర్తిగౌడ్‌, మీనా ప్రభాకర్‌, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, పి.జనార్దన రెడ్డి, 
బాలపీరు వడ్డేమాన్‌, పి. క్రిష్ణయ్య, ఎస్‌. విజయకుమార్‌, విరివింటి శరత్‌చంద్రలు 
రచించారు. 


శ్రీ సాయిసన్నిధి : 

మెగామ్యూజిక్‌ కంపెని వెలువరించిన శ్రీసాయి భజనల ఆడియో క్యాసెట్‌ 
“శ్రీసాయి సన్నిధి”. 
సాయిశ్యతి : 

ఎస్‌.ఎస్‌. ఆడియో వెలువరించిన భక్తిగీతాల ఆడియో క్యాసెట్‌ 'సాయిశ్ళతి. 


ఇందులోని 8 పాటలను ఆదూరి సత్యవతిదేవి, జి, బాలకృష్ణ ప్రసాద్‌, జి.చంద్రశేఖర్‌ 
రావు, జి. సాంబమూర్తిలు రచించారు. 


శ్రీ బసవేశ్వర స్తోత్రం: 

“బసవప్రియ” డాక్టర్‌ కానుకుర్తి శెట్టి సోమశేఖర్‌ బసవేశ్వరుని కీర్తిస్తూ 
రచించిన స్తోత్రాలను మానస డిజిటల్స్‌ 'శ్రీ బసవేశ్వర స్తోత్రం” పేరుతో ఆడియో 
సిడిని వెలువరించింది. 
శివశంకర తత్వరత్నావళి : 

తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న గౌరయ్య రాసి గానం చేసిన ‘శివశంకర 


తత్వరత్నావళి ఆడియో క్యాసెట్‌లో ఆధ్యాత్మిక సంకీర్తనలున్నాయి. ఇది 2009లో 
వెలువడింది. 


బసవ లీలాస్తవం : 
పాలమూరు పట్టణానికి చెందిన విశ్రాంత తెలుగు పండితుడు మఠం 
అల్లమాప్రభు “బసవలీలాస్తవంి” అనే ఆడియో క్యాసెట్‌ను వెలువరించాడు. ఈ 


గేయాలను మఠం రాచయ్యస్వామి, మఠం సిద్ధరామయ్య, శివదాసయ్య, మఠం చెనమిళ్ళ 
శివలింగయ్య, నీలకంఠ స్వామి, కాశీనాథస్వామి రాశారు. 


130 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


పండుగ సాయన్న కథ : 

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన జానపద వీర యోధుల్లో పండుగ 
సాయన్న ఒకడు. కమల్‌ ఆడియో “పండుగ సాయన్న కథి ను ఆడియో రూపంలో 
వెలువరించింది. ఇందులో పండుగ సాయన్న కథతోపాటు కాపొల్ల వెంగళ్‌ రెడ్ది కథ, 
బండ్లోల్ల కథ, లంబాడి రామన్న కథలున్నాయి. 
నవ్వుల రాజన్నకు నీరాజనం : 


కమల్‌ డిజిటల్స్‌ సమర్పణలో వెలువడిన ఆడియో క్యాసెట్‌ 'నవ్వుల రాజన్నకు 
నీరాజనాలు. ఇందులోని ఈ పాటలను జంగిరెడ్డి, విరివింటి పవన్‌, కురుమూర్తిలు 
రాశారు. 


కురుమతి కురుమయ్య భక్తిగీతాలు : 


కమల్‌ డిజిటల్స్‌ ఆడియో కంపెని వెలువరించిన 'కురుమతి కురుమయ్య 
భక్తిగీతాలు, అనే ఆడియో సి.డి.లో 27 పాటలున్నాయి. వీటిని జడల రమేశ్‌, డి.కె. 
ఆంజనేయులు రచించారు. 
కురుమయ్యనాగమల్లెల్లో : 

రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి స్వామిపై 'కురుమయ్య 
నాగమల్లెల్లో అనే ఆడియో సి.డి.ని కమల్‌ ఆడియో కంపెని రూపొందించింది. ఈ 
ఆడియో సిడికి పాటలను విమల్‌కుమార్‌ రచించారు. 
భక్తిస్వరాలు : 

భక్తి గేయాల ఆడియో సిడి “భక్తిస్వరాలు” ఆరు భక్తి ఆడియో సిడిల 
సంకలనమిది. వీటిలోని పాటలను జంగిరెడ్డి, డి.కె. ఆంజనేయులు, జడల రమేశ్‌లు 
రాశారు. 
కరువు కన్నీళ్ళు : 

పాలమూరు కరువు నేపధ్యాన్ని, వలస బతుకులను, బాలకార్మిక వ్యవస్థల 
గురించి వెలువరించిన ఆడియో సిడి “కరువు కన్నీళ్ళు” ఇందులో ఐదు ఆడియో 
సిడిల పాటలున్నాయి. గద్దర్‌, గోరటి ఎంకన్న, యశ్‌పాల్‌ హిమజ్వాల, సాయిచంద్‌, 
శ్రీనివాస్‌, సల్మాన్‌, వెంకన్న, జనార్ధన్‌, జయరాజ్‌, అరుణ్‌ కుమార్‌, శక్తి, 


ఆధునిక సాహిత్య చరిత్ర 131 


సాంబశివరావులు ఈ పాటలు రాశారు. ఇవన్నీ పాలమూరు కరువు నేపథ్యాన్ని 
ఆవిష్కరించినవి. 


సూపర్‌ హిట్‌ జానపదాలు : 
కమల్‌ ఆడియో “సూపర్‌హిట్‌ జానపదాలు అనే పేరుతో ఆడియో సిడిని 


వెలువరించింది. వీటిని జంగిరెడ్డి, కె.రామస్వామి, సాయిచంద్‌, డి.కె.ఆంజనేయులు 
రచించారు. 


జానపద ఆణిముత్యాలు : 
కమల్‌ ఆడియో కంపెని వెలువరించిన నాలుగు ఆడియో సిడిల 


సంకలనమిది. వీటిని జంగిరెడ్డి, డి.కె. ఆంజనేయులు, శ్రీనివాస్‌, సాయిచంద్‌, రచించి 
గానం చేశారు. 


మన్నెంకొండ వెంకన్న: 
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మన్నెంకొండ వెంకటేశ్వరస్వామి పై 
కమల్‌ ఆడియో కంపెని 'మన్నెంకొండల వెంకన్లు అనే ఆడియో సిడిని వెలువరించింది. 


మొత్తం 34 జానపద గేయాలున్న ఈ జానపద భక్తి గేయాలను జంగిరెడ్డి, జడల 
రమేశ్‌, డి.కె ఆంజనేయులు రచించి గానం చేశారు. 


భక్తమార్కండేయ : 

నారాయణ పేటకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మార్మండేయ మహర్షిపై 
భక్తిగీతాల ఆడియోక్యాసెట్‌ను వెలువరించాడు. ఇందులో 6 గీతాలున్నాయి. 
భీమ్‌ ఫాతిమమ్మ దివ్యలీలలు : 

కోయిలకొండలో ప్రసిద్ధిగాంచిన భీమ్‌ ఫాతిమమ్మ మీద “భీమ్‌ ఫాతిమమ్మ 


దివ్యలీలలు” అనే ఆడియో సిడిగా, క్యాసెట్‌గా కమల్‌ ఆడియో కంపెని 
వెలువరించింది. ఇది విమల్‌ కుమార్‌ రచన. 


గణపతి బప్ప మోరియ : 
ఆది దేవుడు గణపతి మీద “గణపతి బప్ప మోరియ అనే ఆడియో సిడిని 


కమల్‌ ఆడియో కంపెని వెలువరించింది. 20 పాటలున్న వీటిని సంజు, సింధూరి, 
వందన, మనోజ్ఞ, ఎం. శ్రీనివాస్‌ రచించారు. 


132 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


తెలంగాణ లడాయి ; 


తెలంగాణ ఉద్యమ పాటలను కమల్‌ ఆడియో కంపెని 'తెలంగాణ లడాయి” 
అనే పేరుతో వెలువరించింది. ౩2 పాటలున్న వీటిని సల్మాన్‌, నర్సింహ్మ పట్టు శ్రీనులు 
రచించారు. 
కోలాటం పాటలు ; 


జిల్లాలోని ప్రసిద్ధ కోలాటం పాటలను సేకరించి కమల్‌ ఆడియో కంపెని 
“కోలాటం పాటలు” అనే ఆడియో సిడి వెలువరించింది. ఇందులోని మొత్తం 50 
పాలమూరు కోలాటం పాటలను రామస్వామి రచించి గానం చేశాడు. 
మన్నెమయ్య మణిరత్సాలు : 

గేయ రచయితలు డి.కె.ఆంజనేయులు, రామస్వామి, విమల్‌కుమార్‌ 
రచించగా రూపొందించిన ఆడియో సిడి “మన్నెమయ్య” మణిరత్నాలు”. 
మన్నెమయ్య మధురగానాలు : 

కమల్‌ ఆడియో సమర్పించిన 'మన్నెమయ్య మధురగానాలులో 8 
పాటలున్నాయి. వీటిని డి.కె. ఆంజనేయులు, జడల రమేశ్‌లు రచించారు. 
మల్లన్న మహిమలు : 

శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జునస్వామి పై కమల్‌ ఆడియో కంపెని “మల్లన్న 
మహిమలు” అనే ఆడియో సిడిని వెలువరించింది. 8 పాటలున్న ఈ జానపద భక్తి 
గీతాలను డి.కె. ఆంజనేయులు, జడల రమేశ్‌, కె.రామస్వామిలు రచించారు. 
శ్రీ కురుమూర్తి స్వామి అమృత ధార : 

కమల్‌ ఆడియో కంపెని వెలువరించిన ఆడియో సిడి, క్యాసెట్‌ “శ్రీ 
కురుమూర్తి స్వామి అమృతధారి ఇందులో కథను పాట రూపంలో డి.కె. ఆంజనేయులు 
రచించారు. 
కురుమతి కురుమయ్య : 


కురుమూర్తిస్వామిపై కమల్‌ ఆడియో కంపెని 'కురుమతి కురుమయ్య 
జానపద భక్తిగీతాలు” అనే ఆడియో నిడిని వెలువరించింది. ఇందులో 8 
పాటలున్నాయి. వీటిని జడల రమేశ్‌ రచించారు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 133 


శ్రీదుర్గా చాలీసా, శ్రీ హనుమాన్‌ చాలిసా : 


ప్రముఖ కవి కమలేకర్‌ డాగోజిరావు “శ్రీ దుర్గా చాలీసా, శ్రీ హనుమాన్‌ 
చాలీసా పేరుతో ఆడియో సిడిలను వెలువరించాడు. 


19. వీడియో సాహిత్యం 


ప్రసిద్ధిగాంచిన జానపదగేయాలు ఆడియో రూపంలోనే గాక వీడియో 
రూపంలోనూ వచ్చాయి. ఇవి జిల్లాలో వందకు పైగా వెలుడ్డాయి. ఈ వీడియో సిడిలలో 
జానపదగేయాలవి, భక్తిగేయాలవి, పుణ్యక్షేత్రాలవి మొదలైనవి వచ్చాయి. 
కురుమయ్య రత్నాలు : 

కమల్‌ ఆడియో కంపెని కురుమయ్య రత్నాలు అనే వీడియో సిడిని 
వెలువరించింది. దీనిలోని ఈ పాటలను జంగిరెడ్డి, జడల రమేశ్‌, డి.కె. ఆంజనేయులు 
రాశారు. 
నాయినపల్లి మైసమ్మ దివ్యలీలలు : 

కమల్‌ ఆడియో కంపెని 'నాయినపల్లి మైసమ్మ దివ్యలీలలు” అనే వీడియో 
సిడిని వెలువరించింది. దీనికి విమల్‌ కుమార్‌ రచన చేశారు. 
మన్నెంకొండల వెంకన్న జానపద నృత్య గీతాలు: 

పేదల తిరుపతిగా, రెండవ తిరుపతిగా, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన 
మన్నెంకొండపై కమల్‌ ఆడియో కంపెని 'మన్నెంకొండల వెంకన్న జానపద నృత్య 
గీతాలు” అనే వీడియో సిడిని వెలువరించింది. ఈ పాటలను జంగిరెడ్డి, 
డి.కె. ఆంజనేయులు రాశారు. 
మొలకంటి తిమ్మప్ప: 

కమల్‌ ఆడియో కంపెనీ మొలకంటి తిమ్మప్ప అనే వీడియో సిడిని 
వెలువరించింది. ఇది విమల్‌ కుమార్‌ రచన. 
మొలకంటి తిమ్మప్ప మొక్కులు : 

మొలకంటి క్షేత్రాన వెలసిన తిమ్మప్ప దేవునిపై వెలువరించిన వీడియో 
సిడి ఇది. ఇందులో 8 గేయాలున్నాయి. వీటిని పి. విమల్‌కుమార్‌, ఎం. శ్రీనివాస్‌లు 
రచించారు. 


134 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శ్రీ ఆంజనేయ భక్తి స్వరాలు : 

మోతకపల్లిలో వెలిసిన భీమ రాయుడుమీద “శ్రీ ఆంజనేయ భక్తిస్వరాలు” 
పేరున కమల్‌ ఆడియో కంపెని వీడియో సిడిని వెలువరించింది. ఇందులో 8 పాటలను 
విమల్‌, జడల రమేశ్‌, శ్రీనివాస్‌లు రచన చేసి, గానం చేశారు. 
జనం నేతకు జోహార్లు : 

మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి స్మృత్యర్థం వెలువరించిన వీడియో 
ఆల్బమ్‌ 'జనం నేతకు జోహార్లు కమల్‌ ఆడియో కంపెని వెలువరించిన దీనిలో 8 
గేయాలున్నాయి. వీటిని జంగిరెడ్డి రచన చేసి, గానం చేశాడు. ఈ వీడియో సిడికి 
నిర్మాత విమల్‌కుమార్‌. 
నా మరదల మంజుల : 

కమల్‌ ఆడియో కంపెని సమర్పించిన 'నా మరదలు మంజులి వీడియో 
ఆల్బమ్‌లో మొత్తం 8 పాటలున్నాయి. వీటిని జంగిరెడ్డి, శ్రీనివాస్‌ రచన చేసి గానం 
చేశారు. 
మనసున్న మళ్లి : 

కమల్‌ ఆడియో కంపెని వెలువరించిన నృత్యగేయాల వీడియో సిడి 
“మనసున్న మల్లి ఇందులోని 8 పాటలను ఎం. శ్రీనివాస్‌ రచన, గానం చేయడమే 
గాకుండా దర్శకత్వం కూడా వహించాడు. 
త్రివర్ణం : 

వంగూరు మండలం చారకొండ గ్రామానికి చెందిన బులేమోని వేంకటేశ్వర్లు 
స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తితో “త్రివర్ణం” అనే వీడియో ఆల్బమ్‌ను రూపొందించాడు. 
దీనిని స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు. ఈయన ఏది నిజం, ఇదం జగత్‌, 
చిరుదివ్వెలు అనే టెలిఫిలింలకు కథ, మాటలు రాశాడు. 'చిరుదివ్వెలుకు దర్శకత్వం 
వహించాడు. 
షద్రుచి: 

అడ్డాకుల మండలం శాఖాపురం గ్రామానికి చెందిన అల్లరి ఆంజనేయులు 
గౌడ్‌ 'షడ్రుచి పేరుతో వీడియో సి.డి.ని రూపొందించాడు. 


WIrIIAIEN 


ఆధునిక సాహిత్య చరిత్ర 135 


6. సాహిత్య సంస్టలు 


పాలమూరు జిల్లాలో సాహిత్య వికాసానికి సాహిత్య సంస్థలు ఇతోధికంగా 
సేవచేశాయి. ఏ సాహిత్యమైనా వికసించాలంటే సాహిత్య సంస్థల తోడ్పాటు తప్పకుండా 
అవసరం. పాలమూరు జిల్లాలో అనేక సాహిత్య సంస్థలు జిల్లా సాహిత్య వికాసానికి 
బాటలు వేశాయి. ఈ సాహిత్య సంస్థలు అనేక కవి సమ్మేళనాలను, సాహితీ సదస్సులను, 
పుస్తకావిష్మరణలను, కార్యశాలలను నిర్వహించాయి. 
పాలమూరు సాహితి సమితి : 

పాలమూరు సాహితీ సమితిని మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 1970లో 
ప్రముఖ కవి తోటపల్లి కృష్ణమూర్తి స్థాపించారు. ఈ సంస్థ తన ఆధ్వర్యంలో ప్రతి 
ఉగాదికి కవిసమ్మేళనాలను నిర్వహించింది. అనేక పుస్తకాలను ముద్రించి 
ఆవిష్కరించింది. జిల్లా స్థాయి సాహిత్య సభలను నిర్వహించింది. చౌడూరు గోపాలరావు, 


కమలేకర్‌ డాగోజీరావు తదితరులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. 
జాతీయ సాహిత్య పరిషత్‌ : 

ప్రముఖ జాతీయవాద కవి అయిన చౌడూరి గోపాలరావు పాలమూరు జిల్లాలో 
జాతీయ సాహిత్య పరిషత్‌ శాఖను నెలకొల్పాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కవి 
సమ్మేళనాలను, పుస్తకాల ముద్రణలను చేపట్టారు. ప్రస్తుతం వి.మనోహర్‌ రెడ్డి, డాక్టర్‌ 
పొద్దుటూరి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో అష్టావధానాలు, గురుపూజోత్సవ కార్యక్రమాలు, 
కవిసమ్మేళనాలను, పుస్తకావిష్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జడ్నర్లలో జాతీయ 
సాహిత్య పరిషత్‌ శాఖ ఏర్పడి అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నది. 
సాహితి చేతన: 


136 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


(ప్రముఖ కవి వల్లభాపురం జనార్దన 1984లో సాహితి చేతన అనే సంస్థను 
నెలకొల్పాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక సాహిత్య సభలను, కవిసమ్మేళనాలను 
నిర్వహించారు. ఇంకా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. 
పాలమూరు కళావేదిక : 

ప్రముఖ కవులు గుముడాల చక్రవర్తిగౌడ్‌, కమలేకర్‌ శ్యామ్‌ ప్రసాద్‌రావులు 
1998లో పాలమూరు కళావేదికను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు 
పుస్తకాలను ముద్రించారు. 
ప్రజా సాహిత్య వేదిక: 

ప్రముఖ కవి వల్లభాపురం జనార్దన 1998లో ప్రజా సాహిత్య వేదికను 
స్థాపించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక సాహిత్య కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, 
సాహిత్య సదస్సులు నిర్వహించాడు. 
పాలమూరు సాహితి ; 

ప్రముఖ కవి డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ పాలమూరు సాహితి సంస్థను 2000 
సంవత్సరంలో స్థాపించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక సాహిత్య 
కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఉగాదికి కవిసమ్మేళనం నిర్వహిస్తూ వస్తున్నది. 
అంతేకాకుండా ఇప్పటికీ పాలమూరు సాహితి పక్షాన 27 పుస్తకాలను ముద్రించింది. 
అనేక సాహిత్య సదస్సులను, కవిసమ్మేళనాలను నిర్వహించింది. 

ఇంకా జిల్లాలో రాష్ట్ర స్థాయి సాహితి సంస్థల అనుబంధ శాఖలు ఈ జిల్లాలో 
ఏర్పాటయ్యాయి. అందులో సాహితి (స్రవంతి, తెలంగాణ రచయిత వేదిక, సింగిడి 
తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ సాహితి, 
తెలంగాణ వికాస సమితి, తదితర సంస్థలు జిల్లాలో నెలకొల్పబడ్డాయి. ఈ సంస్థల 
ఆధ్వర్యంలో అనేక సాహిత్య కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, సాహిత్య సదస్సులు 
నిర్వహించారు. 


ఈడణమెడ్సుల 


సాహిత్య సంస్థలు 137 
థ 


7. ఉపసంహారం 


తెలుగు సాహిత్య చరిత్రలో పాలమూరు జిల్లా సాహిత్యానికి విశిష్ట 
స్థానమున్నది. పాలమూరు జిల్లాకు వెయ్యేళ్ళ సాహిత్య చరిత్ర ఉన్నది. ఒక్కో శతాబ్దంలో 
ఆణిముత్యాలనదగ్గ రచనలు వెలువడ్డాయి. జిల్లాలో అపారమైన సాహిత్య సంపద 
నెలకొని ఉంది. జిల్లాలో అలబ్ధ, అముద్రిత కావ్యాలే ఎక్కువ. జిల్లా సాహిత్యాన్ని 
తవ్వినకొద్దీ అద్భుతమైన సాహిత్య సంపద వెలుగు చూసింది. 

పాలమూరు జిల్లాకు సాహిత్యపరంగానే కాకుండా చారిత్రకపరంగా, 
సాంస్కృృతికపరంగా, రాజకీయ పరంగా మంచిపేరున్నది. ఆదిమానవుని ఆనవాళ్ళు 
ఈ జిల్లాలో ఎక్కువగా కన్పిస్తాయి. ఈ జిల్లాను పాలించినంత రాజవంశాలు మరే 
జిల్లాలోనూ పాలించలేదంటే అతిశయోక్తి కాదు. ఆణిముత్యాలనదగ్గ కావ్యాలను కవులు 
వెలువరించారు. అలాగే శాసనాలు, తాలపత్ర గ్రంథాలు అనేకం ఈ జిల్లాలో 
వెలువడ్డాయి. తొలి తెలుగు కవయిత్రి, తొలి తెలుగు అంధావధాని, తొలి తెలంగాణ 
పత్రిక, తొలి తెలంగాణ నవల ఈ జిల్లాకు సంబంధించినవి కావడం విశేషం. 

నాటి శాసనసాహిత్యం నుంచి నేటి అధునిక సాహిత్యం వరకు కవులు వేల 
సంఖ్యలో రచనలు చేశారు. అయితే అన్నీ వెలుగులోకి రాలేదు. కొన్ని మాత్రమే 
వచ్చాయి. మొత్తం వెలుగులోకి వచ్చినట్లయితే జిల్లా సాహిత్య ప్రతిభ సమున్నతంగా, 
సంపూర్ణంగా ఇంకా వెలుగులోకి వచ్చి అవకాశముంది. 


ఈడణమెడ్సుల 


138 మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


